శ్రీః 
శ్రీరామచన్హాయనమః 


రాలావణటరిత్రము 


మాడయ్యకవి విరచితము. 


పరిష్కరణము : పీఠిక : టిప్పణి 


'నహజ వొందిత్వ” 'తర్శకోవిద” విద్యావిభాషణ' 'తత్తశాస్తవారంగత 
గరిమెళ్ళ అచ్యుత నత్యశేషగిరి సోమయాజులు శర్మ 


M.A.(సంస్ఫృతము), M.A.(తెలుయగు), M.A.(దర్శ్భనములు) 
పుష్పగిరి మహాసంస్థాన పండితులు 


(ప్రకాశకులు 
రావి కృష్ణకుమారీ - మోహనరావు దంపతులు 
చీరాల 


2 

శ్రీః 

శ్రీరామచన్హాయనమః 
యురావణ చరిత్రము 
మాడయ్యకవి విరచితము 
పరిష్క్మరణము: పీఠిక: టిప్పణి 
గరిమెళ్ళ సోమయాజులు శర్మ 


(ప్రథమ ముద్రణ: హనుమత్‌ జయంతి 3, జూన్‌ 2018 


(ప్రతులు : 500 
పేజీలు : 164 
వెల రూ. : 80.00 


© RAVI MOHAN RAO, M.Sc., MA. (Sanskrit) 
Flat No.404, Janjanam Complex 
Opp. 1 Town Police Station, CHIRALA - 523155. 
Cell :94401 15411, 08594-202411 


D.T.P.: Printed at : 
MR LASER PRINTS KARSHAK ART PRINTERS 
Chirala Hyderabad. 


Cell: 9849976054 


ఫీర్రిక 


ఓం 
శ్రీరామచన్లాయ నమః 


మాడయ్య కవి (1460 - 1520) 


ఈ మైరావణచరిత్రమును రచించిన కవి మాడయ్య. ఈ కవి పేరు 
“'మారయ్య” యని కవులచరిత్రలో శ్రీ కందుకూరి వీరేశలింగము పంతులు గారు; 
“మాదయ్య యని శబ్దరత్నాకరములో శ్రీబహుజనపల్లి చిన సీతారామాచార్యులు 
గారు వ్యవహరించిరి. 

తే॥గీ॥ (ప్రోడ వన్నింట సర్వయ మాడ సుకవి (మైరా -1-18) 
అని కవి ప్రాసయతిలో వాడుటను బట్టి కవి పేరు “'మాడయ్య” యని 
శ్రీవేంకటరామకృష్ణకవులు నిర్ధారించిరి. చాగంటి శేషయ్య గారు, బులుసు వేంకట 
రమణయ్య గారు, ఆరుద్రగారు దీనినే యామోదించిరి. (గంథాంతగద్యములలో 
మాడయ్య పేరే కలదు. సూర్యరాయాంధ్ర నిఘంటువులో “'మాడయ్యి యనియే 
కలదు. 

వంశము 


మాడయ్య కవి తండ్రి సర్వయ. తల్లి రాచమాంబ. అన్న మల్లన. ఇతండు 
నిత్యము రామాయణము పారాయణము చేయు నియమము గలవాండు. 


కం॥ నీ తండ్రి సర్వధీమణి 
నీ తల్లి దయావిశుద్ధ నియమాదరణ 
ఖ్యాతిని భూదేవికి నెన 
యాతతమతి యైన రాచమాంబ ధథరిత్రిన్‌ 


4 మైరావణచరిత్రము 


కం॥ నీ యగ్రజుండు దక్షిణ 

రాయన్ఫపప్రవిమలాబ్ధిరమణీయుండు రా 

మాయణపఠనవ్రత ని 

త్యాయతఘనయశుండు మల్లనార్యుండు పేర్మిన్‌. (మైరా -1-20, 21) 
అను పద్యములలో నీ విషయములు స్పష్టముగాం గలవు. 

నివాసము - గురువు 

ఈ కవి 'గుడివాడి లోని శ్రీ భీమేశ్వరస్వామి భక్తుడు. కాంబట్టి యితని 
నివాసము కృష్ణామండలము లోని “గుడివాడ” గాని తత్పరిపరిసర ప్రాంతము 
గాని యైయుండును. ఇవటూరి మల్లికార్డునుండు విద్యాగురువు. 
చ।॥। వలనుగ నాత్మలోన గుడివాడ పురాధిపు భీమలింగనిం 

దలంచి కరంబు లెత్తి ప్రమదంబున మొక్కి నుతించి భక్తిని 

శృలమతి నివ్వటూరి పురశాసను మద్దురు మల్లికార్డునున్‌ 

గొలిచి తదాజ్ఞచేం బ్రకటకోమలకావ్యకళావినోదినై. 

(మై -1-29) అని యవతారికాపద్యము. 

“ఇది శ్రీ భీమేశ్వర వరప్రసాద కవితాధురీణ సకలశాస్త్ర ప్రవీణ” అని 

యాశ్వాసాంతగద్యము. 
కృతి భర్త 

ఈ మైరావణ చరిత్రము నంకితమును గొన్న పుణ్యాత్ముడు లేజర్ల 
గోపామాత్యుండు. తల్లి యబ్బమాంబ. తండ్రి యబ్బయామాత్యుండు. భార్య 
రామాంబిక. వీరు శ్రీవత్సగోత్రులు. 
కం॥ శ్రీవత్స గోత్రమణికిని (1-85) 
కం॥ రామాంబికామనోహర (1-163) 
కం॥ శ్రీవత్సగోత్రజలనిధి జైవాతృక (2-167) 
మా॥ అబ్బమాంబాకుమారా (2-168) 
కం॥ లేజర్ల యబ్బధీమణిగోపా (3-1) 
మా॥ అబ్బయామాత్యపుత్రా (3-205) అని షస్ట్రంత - ఆశ్వాసాద్యంత పద్యములీ 
విషయములను దెల్పుచున్నవి. 


పీఠిక 5 


కృతిపతి వలెనే మాడయ్య కూడ శ్రీవత్సగోత్రుం డని, యమాత్యశబ్దముచే 
నియోగిబ్రాహ్మణుం డని యీ క్రింది పద్యమును బట్టి తెలియుచున్నది. 


ఆ.వె! ధాత్రి లోన మనకు గోత్రంబు శాఖయు 

నొక్క టగుట మంచి యోగ్య మయ్యెం 

గానం జెప్పుం డంధ్రకవిత మైరావణ 

చరిత మొప్ప నాకు జయకరముగ (1-27) 

మీరు సెప్పితి రెలమిన్‌ (1-26); చెప్పుం డంధ్ర కవిత (1-27) అను 
బహువచన ప్రయోగములను బట్టి కృతిభర్త యగు గోపమంత్రి కంటెం గృతికర్త 
యగు మాడయ్య వయస్సులో గొంచెము పెద్దవాం డని తోంచుచున్నది. 


మాడయ్యకవి యింటి పేరు తెలియదు. కృతిపతి యగు గోపామాత్యుని 
యింటి పేరు 'లేజర్లు వా రని పెక్కు పద్యములలోం గలదు. 
తే॥గీ॥ ఐన శ్రీలక్ష్మి లేజర్ల యబ్బమంత్రి (1-4) 
తే॥గీ॥ గురుతరోదారి లేజర్ల గోపశౌరి (1-15) 
కం॥ రాజితలేజర్ల మంత్రి రత్నంబునకున్‌ (1-36) 
కం॥  లేజర్ల యప్పసచివుని గోపా (2-1) 
కం॥ లేజర్ల యబ్బధీమణి గోపా (3-1) 
'వెంజెర్ల గోపమంత్రి” యని శ్రీవేటూరి ప్రభాకరశాస్త్రిగారు (చాటు - 2 
భా -278పుట) పేర్కొనినారు. వారు చూచిన తాళపత్రప్రతిలో నట్లున్నదేమో! 
కాండవ వంశము వా రని కొన్నిపద్యములలోం గలదు. 
చ॥ కాండవవంశవర్ధనా (1-162) 
చ॥ కాండవకులకంజభాస్మర (2-166) 
“మొదట 'కాండవి యను గృహనామము గలవారై పిమ్మట 'లేజర్ల యను 
గామనివాసు లగుటచే లేజర్ల వారైరేమో”! (ఆ.క.త- (భా -287పుట.) అని 
చాగంటివా రనుమానించినారు. 


“ఇతని బావమరిది కాండవ వంశంలోని లేజర్ల అబ్బయ్యగారి గోపమంత్రి” 
(స.ఆం.సా - 7సం -31పుట) అని యారుద్ర గారు చెప్పినారు. 


6 మైరావణచరిత్రము 


ఇతర కృతులు 


మాడయ్య మైరావణచరిత్రమునే కాక '*దేవేంద్రవిజయ” మను 
ద్విపదకావ్యమును రచించి గోపమంత్రి వియ్యంకుందైన యెొజ్జమంత్రి కంకిత 
మిచ్చినాండు. 


కం॥ నా వియ్య మైన కాస 
క్షావినుతుని సుతున కెట్టిమంట్రీం[ద్రునకున్‌ 
దేవేంద్రవిజయ మను కథ 
శ్రీ వెలయంగ ద్విపద మీరు సెప్పితి రెలమిన్‌ (1-26) 
ఈ ద్విపద దేవేం[ద్రవిజయము నేడు లభింపదు. 
దేశాటనము - కాలము 


శ్రీనాథమహాకవి వలెనే మాడయ్య కూడ నాంధ్రదేశము నాలుగు చెజం 
గులం బర్యటించి వివిధ రాజాస్థానములలో ననేక కవుల నోడించి యాయా రాజులచే 
ననేకసత్మారము లందినవాండు. 


స్స్‌ మెప్పించినాండవు మెజవడిం గర్జాట 
నరనాయకుని వీరనారసింహు 
దట్టించినాండవు తస్మరకవిరాజుం 
గోటసింగనమంత్రి కొలువు లోనం 
గాంచినాందవు కనత్మాంచనాభరణంబు 
లేపార నందాపురీశు చేత 
నందినా౭డవు నుత్తమాశ్వద్వయంబును 
గిమిడె భూమండలరమణు చేత 
తే॥గీ॥ నవమతిస్స్ఫూర్తిం (గోడించినాయడ వఖిల 
కావ్యలక్షణలక్ష్యసాగరము నెరయ 
నిన్ను వేర్వేజ నింక వర్ణింప నేల? 
ప్రోడ వన్నింట సర్వయ మాడసుకవి! (1-18) 


పీఠిక 7 


మాడయ్యకవి కాలము నిర్ణయించుటకీ పద్యమే యెక్కువగాం 
దోడ్చడుచున్నది. ఈ పద్యములో 1. వీరనరసింహరాయలు 2. కోట సింగనమంత్రి 
3. నందాపురీశుండు 4. కిమిడెరాజు పేర్కొనంబడినారు. 


1. వీరనరసింహరాయలు: 


కర్ణాటరాజ్యము నేలిన వారిలో 1. సాళువనరసింహరాయలు - జైమిని 
భారతకృతిభర్త - అన్నమయ్యసమకాలికుండు 2. తుళువనరసింహరాయలు - 
వరాహపురాణకృతిభర్త 8. వీరనరసింహరాయలు - మాడయ్యను మెచ్చిన రాజు 
- అని మువ్వురు నరసింహులు గలరు. వీరు మువ్వురు 15వ శతాబ్ది 
యుత్తరార్థములో 1485 -1509 మధ్యకాలములో నున్నవారే. 


తుళువ నరసింహరాయలకు 1. తిప్బాంబ 2. నాగాంబ యను నిద్దజు 
భార్యలు గలరు. తిప్పాంప కుమారుండు వీరనరసింహరాయలు. నాగాంబ 
తనూజుండు శ్రీకృష్ణదేవరాయలు. వీరనరసింహరాయ లను పేరు కృష్ణరాయల 
యన్న యందే రూఢము. 


తే॥గీ॥ ఆ నృసింహటప్రభుండు తిప్పాంబ వలన 
నాగమాంబిక వలన నందనులం గాంచె 
వీరనరసింహరాయభూవిభుని; నచ్యు 
తాంశసంభవుం గృష్టరాయక్షిత్రీంద్రు. 
కం॥ వీరనృసింహుండు నిజభుజ 
దారుణకరవాలపరుషధారాహత వీ 
రారి యగుచు నేకాతప 
వారణముగ నేలె ధర నవారణమహిమన్‌. 
- అల్లసాని పెద్దన (మను - 1-31, 32) 
కం ఆ నరసమహీమహిళా 
జానికిం గులసతులు పుణ్యచరితలు తిప్పాం 
బానాగాంబిక లిరువురు 
దానవదమనునకు రమయు ధరయును బోలెన్‌. 


కం॥  వారలలోం దిప్పాంబకు 
మారుండు పరిపంధథికంధిమంథాచలమై 


8 మైరావణచరిత్రము 


వీరనరసింహరాయండు 
వారాశిపరీతభూమివలయం బేలెన్‌. 


- నంది తిమ్మన (పారి -1-14,15) 
పై పద్యములో “నరనాయకుని వీరనారసింహు' (మైరా -1-18) అను 


దానికి బదులుగా 'నరసనాయకు వీరనారసింహు” - నను పాఠ ముండి యుండు 
నని చాగంటివా రూహించుచున్నారు. 


వీరనరసింహరాయల రాజ్యకాలము క్రీ.శ. 1506 - 1509. 
2. కోట సింగనమంత్రి : 

ఈ కోటసింగనరాజు సుప్రసిద్దుందే. ముప్పది యిద్దజు మంత్రులలోం 
బదియవమంత్రిగాం గీర్తింపంబడినాండు. 
స్స పట్టిసపురవీరభద్రుని (ప్రేమచేం 

జొన్నెందె శ్రీకోట సింగరాజు. 

(చాటు.మ.మం- 2భా-252పుట.) 

ఇతండు పట్టిస (పట్టిసీమ) శ్రీవీరభద్రభక్తుం డగుటచే గోదావరీ 
మండలమునకుం జెందినవాండు కావచ్చును. కోటసింగరాజుపైం గవులు చెప్పిన 
చాటుపద్యములను శ్రీవేటూరి ప్రభాకరశాస్త్రిగారు సేకరించినారు. వీనిని బట్రాజు 


లెక్కువగాం జదువుదురని చెప్పి చాగంటివారు కూడ నుద్ధరించినారు. ఇవి చమత్యార 
హృద్యము లగు చాటుపద్యము లగుటచే నేను గూడ నిచట నుదాహరించుచున్నాను. 


న్‌ పాయసాన్నప్రాఢి పరిపాకమే చాలు 
పిండివంటల రుచుల్‌ మెండు మేలు 
ఆజ్యప్రవాహంబు రాజ్య మేమని చెప్పం 
బల్బని పెసరొల్పుం బప్పు తెప్ప 
మెత్తనై స్వచ్చమై మెదలెడు రాజాన్న 
మెన్నం గైకొంటిమో యన్న! నిన్న 
బహువిధశాకప్రపంచంబు తుది ముట్ట 
నూరుంగాయల రుచు లొరవు లుట్ట 


తే॥గీ॥ 


తే॥గీ॥ 


కం॥ 


చ॥ 


తే॥గీ॥ 


పీఠిక 


అనుచు నీపంక్తి భుజియింతు రనుదినంబు 

భూసుర శ్రేష్ట లెలమి నుప్పాంగి పొంగి 

మహితచారిత్ర! కొందయామాత్యపుత్ర! 

కుటిలదుర్మంత్రిమదభంగ! కోటసింగ! 

రావూరిపురి ఢిల్లిరాజ్యంబు లందుండి 
సింధుబర్బరమధ్యసీమ నుండి 

పాంచాలమాళవపాండ్యభూముల నుండి 
కటకకల్యాచలగయల నుండి 

ఘోట్టాణటెంకణ ఘూర్జరోర్వుల నుండి 
మళయాళకేరళమహుల నుండి 

భోజకర్ణాటకాంభోజభూముల నుండి 
సాల్వాంధ్రముఖ్యదేశముల నుండి 

చాల నేతెంచు సద్ద్విజసంఘములకు 

నన్నదానంబు గావించుచున్న దొరవు 

భవ్యచారిత్ర! కొండయప్రభుసుపుత్ర! 

కుటిలదుర్మంత్రిమదభంగ! కోటసింగ! 

నరజన్మంబునం బుట్టినం 

గరణీకమె యుత్తమంబు కరణం బైనన్‌ 

పురుషార్ధపరుండు గావలె 

శిరసెత్తిన ఫలము కోటసింగనవర్యా! 

గడుసరి లోఖి యర్థ మది కన్నపుదొంగల బందిపోటుకున్‌ 

బుడమిని వారకాంతలకు భూపతికిం జను గోటసింగ! నీ 

పడసిన యర్ధ మార్తులకు బాంధవకోటికి యాచకాళికిన్‌ 

గుడికిని సత్రశాలకును గూపతటాకవన ప్రతిష్టకున్‌. 


కోట సింగరాజు మాట వాసియె కాని 
గంగమాంబ వలన ఘనత కెక్కె 
గంగమాంబ జగతి గయ్యాళి యైనను 
సింగరా జి(కేమి సేయం గలండు? 


మైరావణచరిత్రము 


ఉ|| భానుజుం డర్భముం గుముదబాంధవుండా యమృతంబు మేఘుండున్‌ 
దానజలంబు నన్నమది ధర్మ్శ్మజుండున్‌ గల వేళ నిత్తురౌ 
వానిని వాని వాని మతి వానినిం జెప్పకు కోటసింగండే 
మానక కాంచనామృతసమానజలాన్నము లిచ్చు నెప్పుడున్‌. 
- (చాటు. మ. మం- ఇభా - 27రి...280 పుటలు) 


తస్మర కవిరా జెవ్వరో తెలియదు 'తస్మరకవిరాజి నని వేటూరి వారి 
పాఠము. అప్పుడు 'తస్మరకవి' వ్యక్తి పేరు కాక 'దొంగకవు” లని సామాన్యార్థము 
వచ్చును. 
8. నందాపురీశుయడు : 

ఈ రాజు పేరు తెలియదు. నందాపుర మనంగా నిప్పటి జయపురము 
(జయపూర్‌ - ఒరిస్సా) అని చాగంటి వారు చెప్పుచున్నారు. 
4. కిమిదెభూరమణుండు : 


ఈ రాజు పేరు కూడం దెలియదు. కిమిడి సంస్థానము గంజాము 
మండలము లోని దని చాగంటి వారు చెప్పుచున్నారు. 


“కృష్ణామండలనివాని యగు నీకవి యటు పడమట బళ్ళారి 
మండలమునకును దూర్పున గంజాము మండలము వజకును బోయి తన 
పాండిత్యమును గనంబజిచి బహుమతు లందె ననుట శ్లాఘనీయ మగు విషయము”! 

- (కవితరంగిణి - 6భా -242 పుట) 

మాడయ్య వీరనరసింహరాయలను మెప్పించుటచే నితండు 1460-1520 

మధ్యకాలములో జీవించినట్లు స్థూలముగా నిర్ణయింపవచ్చును. 


మాడయ్య నుతించిన ప్రాచీనకవులు 
1. సంస్ఫృతకవులు న్‌ 
కం॥  వినుతింతు సమ్మదంబున 
వినుతసుపటుచాటుకారవిఖ్యాతలస 
ద్ధనతరరామకథారస 
ఘనసముదయమత్తకేకిం గవివాల్నీకిన్‌ (1-9) 


కం॥ నీరదనీలశరీరుని 
నీరజదళనేత్రు నిగమనిర్మితసూత్రున్‌ 
బారావారగభఖీరునిం 
బారాశరమౌనిం గొల్తుం బ్రమదం బెసంగన్‌ (1-10) 


సీ! సన్నుతి యొనరింతు సర్వజ్ఞ బిరుదాంక 
భద్రవాచాస్థాణు భట్టబాణు 
గురుమతి వర్ణింతు వరపదాలంకార 
కవితార్థవిన్యాసుం గాళిదాసు 
మది లోన వర్ణింతు మహనీయమధురవి 
స్ఫురిత శాబ్లోన్మత్తు సోమదత్తు 
వినయోక్తిం గొనియాడుదును భూరిగర్విత 
కవిగోత్రపాకారి ఘను మురారిం 
తే॥గీ॥ బ్రార్థనము సేతు శివభద్రుం బ్రవరసేనుం 
జోరు భవభూతి దండి మయూరు బాణు 
మాఘు భారవి నుద్భటు మజీయుం బేరు 
గల కవీంద్రులం జింతింతు గరిమతోడ. (1-11) 
1. వాల్మీకి (త్రేతాయుగము) : 
శ్రీమద్రామాయణ మహాకావ్యకర్త. ఆదికవి. 
2. వ్యాసుండు (ద్వాపరయుగము) : 
మహాభారతము, 18 పురాణములు రచించిన మహర్షి. 18 
ఉపపురాణములు; బ్రహ్మసూత్రములు; యోగభాష్యము వ్యాసుని రచనలే యని 
సంప్రదాయము. 
8. బాణభట్టు (7శ.) : 
శ్రీహర్షవర్ధనుని (604-647) ఆస్థానకవి. 1. హర్షచరితము 2. కాదంబరి 


3. చండీశతకము నితని కృతులు. పార్వతీపరిణయనాటకము భట్టబాణ 
విరచితముగాదు. వామనభట్టబాణుని కృతి. ఇతండు తెలుంగువాండు. 


12 మైరావణచరిత్రము 


4. కాళిదాసు (క్రీ.పూ. 1శ.) : 

1.రఘువంశ 2. కుమారసంభవ 8. మేఘసందేశకావ్యములు 4. 
అభిజ్ఞానశాకుంతల 5. విక్రమోర్వశీయ 6. మాళవికాగ్నిమిత్ర నాటకములు 
రచించిన మహాకవి. 
ర్‌. సోమదత్తుడు (?) : 

ఈ కవి యెవరో యేకృతులు రచించెనో తెలియదు. సంస్కృతవాజ్మయ 
చరిత్రకారు లెవ్వరు నీకవినిం బేర్మొనలేదు. 

6. మురారి (రిశ) : 
అనర్హరాఘవ నాటకకర్త. 
7. శివభద్రుండు : 

ఈ కవి పెక్కుమంది యాంధ్రకవులకు స్తోత్రపాత్రుం డైన వాండు. ఇతం 
డు శివభద్రి మను స్తోత్రకావ్యమును రచించినాండు. “శివభద్రంబు నందు 
ప్రణమితశిరసిి యని కవివరుండును” (అప్ప -4-73) అని యప్పకవి 
చెప్పినాడు. ఈ శివభద్ర కావ్యము నాకు లభింపలేదు. 

8. ప్రవరసేనుండు (1శ.) : 

ఇతండు 'సేతుబంధి మను ప్రాకృతకావ్యమును నిర్మించిన మహాకవి. 

“'బదరసేను” - అను ముద్రితపాఠ మపపాఠము. 


9. చోరుండు (11శ.) : 

ఈ కవి యసలు పేరు బీల్బణుండు. మదనాభీరామనృపతి (వీరనరసింహుం 
డు) కూంతు రగు యామినీపూర్ణతిలకకు (చంద్రలేఖ - శశికళ) గురువై యామెను 
రహస్యముగా భోగించుటచే రాజుచేం జోరుండుగా శిక్షింపంబడి పిమ్మట నామెను 
వివాహ మాడినవాండు. 

1. చోరపంచాశిక (బిల్ణణీయము); 2. బిల్బణస్తవము (శివస్తుతి) 8. 
విక్రమాంకదేవచరితము (18 సర్గముల మహాకావ్యము); 4. కర్ణసుందరీనాటిక 
రచించిన గొప్పకవి. 

10. భవభూతి (8శ.) : 

1. మాలతీమాధవ 2. మహావీరచరిత 8. ఉత్తరరామచరితము లను 

నాటకములను రచించిన మహాకవి. కాళిదాసుతో సమస్మంధుండు. 


11. దండి (7శ.) : 
1. అవంతిసుందరీ 2. దశకుమారచరిత 3. కావ్యాదర్శములను రచించిన 
మహావిద్వత్మవి. 
12. మయూరుండు (7శ.) : 
ఇతండు కూడ బాణునితో శ్రీహర్షుని యాస్థానము నలంకరించిన వాండు. 
1.సూర్యశతక 2. సూర్యదండక 3. మయూరాష్టకములను రచించిన మహాకవి. 


బాణ - మయూరులు బావ - మజందులని సంప్రదాయము. ఇది పోతన 
- శ్రీనాథుల సంబంధము వంటిది. 


13. బాణుండు (1340 -1420) : 

ఈ పద్యములో బాణుడు రెండు సారులు వచ్చినాడు. ఈ రెండవ 
బాణుడు వామనభట్టబాణుండు. శ్రీవిద్యారణ్యస్వామి శిష్యుండు. పెదకోమటి 
వేమారెడ్డి (1408 -1420) యాస్థానవిద్వత్మవీశ్వరుండు. “షడ్భాషావల్లభ' - 
“కవిసార్వభౌమ” బిరుదాంకితుండు. ఇతని కృతులు - 

1. వేమభూపాలచరితము 2. బృహత్మథామంజరి 3. ఉషాపరిణయము 
(బాణాసురవిజయము) - గద్యకావ్యములు. 4. నలాభ్యుదయము (రిసర్గములు) 
5. రఘునాథచరితము (30సర్గములు) 6. హంస సందేశము - పద్యకావ్యములు. 
గ పార్వతీపరిణయము (5 అంకములు) - నాటకము రి. కనకలేఖాకల్యాణము 
(4 అంకములు) - నాటిక 9. శృంగారభూషణము - భాణము 10. శబ్బార్థ 
చంద్రిక 11. శబ్దరత్నాకరము - నిఘంటువులు. శబ్దరత్నాకరము యాదవప్రకాశుని 
వైజయంతీకోశము వలె విశాలమైన నిఘంటువు. 

వీనిలో 1. వేమభూపాలచరిత 2. పార్వతీపరిణయ 8. కనకలేఖాకల్యాణ 
4. శబ్దరత్నాకరములు నాకు లభించినవి. తక్కినవి ముద్రితములో కావో తెలియదు. 


వామనభట్టబాణుండు శ్రీనాథుని కంటె సుమారు 30 సంవత్సరములు 
'పెద్దవాండు. ఇరువురు వేమభూపాలుని యాస్థానమునం దున్న వారే. 
వేమభూపాలచరితమును శ్రీనాథుడు భీమఖండములో ననుసరించినాండు. 
పార్వతీపరిణయమును శ్రీపిసుపాటి విశ్వేశ్వరశాగస్రిగా రనువదించినారు. 
వేమభూపాలచరితమును శ్రీబండ్లవేంకట రమణయ్యగారు పద్యకావ్యముగా 
నాంధ్రీకరించినారు. 


14 మైరావణచరిత్రము 


14. మాఘుడు (7శ.) : 
శిశుపాలవధమహాకావ్యకర్త. 
15. భారవి (6శ.) : 
కిరాతార్దునీయమహాకావ్యకర్త. 
16. ఉద్భటుండు (8శ.) : 
కావ్యాలంకారసారసంగ్రహము, కుమారసంభవము రచించిన గొప్ప 
యాలంకారికుండు. 
2, తెలుంగు కవులు : 
al రక్కసి చేతం జిక్కువడి రాయిడిం బొందిన యట్టి వేదముల్‌ 
చక్కంగం దేసి వ్యాసుండు ప్రశస్తము సేసిన భారతం బిలన్‌ 
దక్కంగ నాంధ్రభాష విశదంబుగం జెప్పిన నన్నపార్యునిం 
దిక్కనసోమయాజిని మదిం దగం గొల్చెద గావ్యభూతికిన్‌ (1-12) 
మాడయ మహాభారతము నాంధ్రీకరించిన కవిత్రయములో నన్నయ 
-తిక్కనలను మాత్రమే స్తుతించినాండు. వెట్టన గారిని నుతింపక పోవుట వింతగా 
నున్నది. పెక్కు మంది యాంధ్రకవు లిట్టి పని చేసినారు. 
పోతన భాగవతములో నన్నయ - తిక్కనల మాత్రమే స్తుతించినాండు. 
శ్రీనాథుండు నైషధ - కాశీఖండములలోం గవిత్రయమును స్తుతించినను 
భీమఖండములో నన్నయ - తిక్కనలను మాత్రమే నుతించినాండు. 


కథాసారము 
ప్రథమాశ్వాసము. 
శ్రీరామచంద్రుడు రావణుని వధించిన పిమ్మట సీతామహాసాధ్వితో 
నయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడై రాజ్యము నేలుచుండెను. అతం డొకనాండు 
కొలువు దీర్చి యుండగా నామహానుభావుని దర్శించుటకై యనేకమహర్షులు 
వచ్చిరి. కుశలప్రశ్నలైన పిమ్మట రాముం డగస్య్యమహర్షినిం జూచి హనుమంతుని 
సాహాయ్యము వల్లనే తాను కష్టములు గడచి గట్టెక్కితి నని చెప్పెను. అప్పు 
డగస్యమహర్షి హనుమంతుని ప్రభావము నుగ్గడించుటకై యీ మైరావణుని కథను 
జెప్పెను. 


పీఠిక 15 


రామ - రావణ యుద్ధము జరుగుచుండెను. రావణుండు శ్రీరాముని 
జయింపలేక పాతాళలంక నేలు మైరావణునిం దలంచు కొనెను. మైరావణుండు 
లంకాపట్టణమునకు వచ్చి రావణునిం గలిసెను. రావణుండు తాను సీతను 
దొంగిలించి తెచ్చిన సంగతిని, యుద్ధవిషయమును జెప్పి రామలక్ష్మణుల నెటైనను 
వధించి రమ్మని యాజ్ఞాపించెను. అప్పుడు మైరావణుండు పరకళత్రాపహరణము 
మహాపాపమనియు శ్రీరాముండు సామాన్య మానవుండు కాం డనియుం బరమాత్ముం 
డైన శ్రీమహావిష్ణు వనియుం జెప్పి సీత నర్పించి శ్రీరాముని శరణు వేండు మని 
బోధించెను. ఆ యుపదేశమును బెడచెవిని బెట్టి రావణుండు మైరావణుని దూషించి 
“నీవు చెప్పిన పని చేసితివి. చాలును. నీవు వచ్చిన దారినే పొొమ్మని మందలించెను. 
అంత మైరావణుండు శ్రీరామలక్ష్మణులను మాయచేసి పాతాళలంకకుం గొనిపోయి 
భద్రకాళికి బలి యిత్తు నని ప్రతిజ్ఞ చేసెను. గూఢచారులీ విషయమును విభీషణునకు 
విన్నవించిరి. విభీషణుడు - జాంబవంతుడు, హనుమంతుడు, సుగ్రీవుండు 
మొదలగు వానరులకీ రావణ - మైరావణ సంవాదము చెప్పి మన మెటైనను 
శ్రీరామలక్ష శ్రణులను గాపాడుకొనవలెనని విన్నవించెను. అంత హనుమంతుడు 
విశ్వరూపము ధరించి తన తోంకతో నొక కోటను గట్టి రామలక్ష్మణుల నందుంచెను. 
రామలక్ష్మణులు నిద్రించుచుండిరి. విభీషణ సుగ్రీవాదులా వాలవప్రము చుట్టు 
ప్రహరి తిరుగుచుం గాపు కాయుచుందిరి. 


మైరావణుండు పాతాళలంక కేంగి తన భార్య యగు మాతంగిని బిలిచి 
రావణుని యాదేశమును వివరించెను. శ్రీరామలక్ష్మణులను దెచ్చి భద్రకాళికి 
బలియిచ్చు సంగతి చెప్పెను. అంత మాతంగి మూర్చ పొంది కొంతసేపటికి సేద 
దేటి శ్రీరాముండు మహావిష్ణు వని మత్స్య - కూర్మ - వరాహ - నారసింహ - 
వామన - పరశురామ - రామావతారములను వర్ణించి రావణవధకై 
రాముండుగా నవతరించిన కారణపురుషు6 డని “శ్రీరామునకు నీకు 
హస్తిమశకాంతరము. వాని జోలికి వెళ్ళ వలొదని హితవు చెప్పెను. మాతంగి 
పలికిన నీతివాక్యములు వినక మైరావణుండు రామలక్ష్మణులను దెచ్చుటకై తెగువ 
పూనెను. 


ఇది ప్రథమాశ్వాసము. 


16 మైరావణచరిత్రము 


ద్వితీయాశ్వాసము 

మైరావణు6 డింద్రజాల మహేంద్రజాలాది విద్యలను సాధనములుగాం 
జేసికొని తన మంత్రులగు సూచీముఖ - ఘటకులతో బయలుదేరెను. ఎన్నో 
యపశకునములు పొడచూపినవి. వానిని లెక్కింపక మైరావణుండు ఘటకుని జూచి 
శ్రీరామలక్ష్మణుల సంగతి తెలిసికొని రమ్మని పంపెను. ఘటకుండు వానరవేషముతో 
వెళ్ళీ హనుమంతుండు తోంకతోం గట్టిన కోటను గాంచి వచ్చి “అది 
నక్షత్రమండలము దాంక నున్నది. దానికి సుగ్రీవ -విభీషణులు ప్రహరి 
తిరుగుచున్నారు. అది దుర్భేద్య”మని విన్నవించెను. అది విని మైరావణుండు 
కోపముతో సూచబీముఖునిం బంపెను. సూచబీముఖుండు వాలపుం గోటకుం గన్నపెట్టి 
త్రవ్వపోయగా ముక్కు విటిగెను. అంత మైరావణుండు మాయావిభీషణ వేషముతో 
హనుమంతుని జేరి శ్రీరామలక్ష్మణ లెట్లున్నారో చూచి వచ్చెద నని లోని కేంగి తన 
మాయచే శ్రీరామలక్ష్మణులను మూర్చిల్లం జేసి యొక యుక్కుపెట్టైలోం బెట్టి 
పాతాళలంక చేరి భద్రకాళి గుడిలో దాచి రాక్షసులను గాపుంచెను. ఆ తరువాత 
నిజవిభీషణు౯ డరుదెంచి తోంక కోట పరికించి మైరావణుండు మాయావేషముతో 
శ్రీరామలక్ష్మణులను దొంగిలించి తీసికొనిపోవుట తెలిసికొని విలపించెను. 
హనుమంతుం డాగ్రహించి యెటైనను పాతాళలంక చేరి శ్రీరామలక్ష్మణులను 
దీసికొని వత్తు నని ప్రతిజ్ఞ చేసెను. విభీషణుడు వానుమంతునకుం 
బాతాళలంకామార్ల మెటింగించి యొక సరస్సు చూపెను. 


విభీషణుడు చెప్పిన విధముగా నాంజనేయుండు సరస్సుచేరి 
సూక్ష్మరూపముతో నాతటాకము నందలి తామరకాడలోం బ్రవేశించి పాతాళలంక 
కేంగుచుండెను. అది చూచి మత్స్యవల్లభుండు హనుమంతు నడ్డగించెను. 
హనుమంతునకు - మత్స్యవల్లభునకు ద్వంద్వయుద్ధము జరిగెను. ఇద్దజు 
సరిసమానముగాం బోరిరి. హనుమంతుండు మత్స్యవల్లభుని శార్యమునకు మెచ్చి 
“నీ తల్లిదండ్రు లెవరు? గోత్రనామము లేవి?” యని ప్రశ్నించెను. “నా తల్లి 
తిమింగిలము. హనుమంతుండు సీతాన్వేషణమునకై సముద్రము దాంటుచుండం 
గా వాని చెమట బిందువు క్రిందం బడినది. ఆ స్వేదబిందువును తిమింగిలకాంత 
మింగి గర్భము ధరించినది. ఆమెకు నేను పుట్టితిని. నా భుజబలమునకు మెచ్చి 
మైరావణుండు నాకు మత్స్యవల్లభుందని పేరుపెట్టి తనకు సహాయునిం జేసికొని 
యీ పంకజనాళమును జూపి యెవ్వరు రాకుండ నన్ను నియమించె నని తన 


పీఠిక 17 


జన్మవృత్తాంతము చెప్పెను. అది విని సంతసించి హనుమంతుడు “నేనే 
యాంజనేయుండ”నని చెప్పి తన విశ్వరూపము చూపెను. మత్స్యవల్లభుండు 
హనుమంతుని స్తుతించెను. హనుమంతుడు తాను వచ్చిన కార్యము చెప్పెను. 
మత్స్యవల్లభుండు సూక్ష్మరూపుం డైన హనుమంతుని తన భుజముపై నెక్కించుకొని 
పాతాళలంకుం జేర్చి యొక్క సరోవరము దగ్గజ దింపెను. “ఈ పాతాళలంకాపుర 
ద్వారమున నొక్క త్రాసు గలదు. అది శత్రువు లెక్కిన విటిగి పడును. పదిలముగా 
వెళ్ళుము. నీటికై యీ సరస్సునకు వచ్చు రాక్షసస్తీల వలన రామలక్ష్మణుల వార్త 
తెలియును. అది విని నీ కార్యము సాధింపు” మని చెప్పి మత్స్యవల్లభుండు 
హనుమంతుని వీడుకొనెను. ఆ సమయమున దుర్దండి యను రాక్షసి 
హనుమంతునకు ంగన్పట్టెను. ఈమె మైరావణుని తోంబుట్టువు. దుర్దండి భర్త 
కాలదండుండు. వీరి కొడుకు నీలమేఘుండు. నీలమేఘుండు పుట్టినప్పు డాకాశవాణి 
“ఓ మైరావణా! నీ మేనల్లుం డగు నీ నీలమేఘుండు నీ కొమార్తెను బెండ్లాడి యీ 
పాతాళలంక నేలు”నని పలికినది. అది విని యులికి మైరావణుండు నీలమేఘునిం 


గారాగ్భహములో బంధించెను. దుర్దండీకాలదండులను సంకెలలు వేసి దాసులుగా 
జేసికొనెను. ఈ వృత్తాంత మంతయు దుర్దండి హనుమంతునకుం జెప్పినది. అది 
విని హనుమంతుండు “నేను మైరావణునిం జంపి నీలమేఘుని రాజుగాం జేసెదను. 
నాకు రామలక్ష్మణులను జూపుమని పలికెను. దుర్దండి మైరావణుని గుటించి 
మటియు నిట్లు చెప్పెను. మైరావణుండు మేరునగప్రాంతములో బ్రహ్మదేవుని గూర్చి 
పెక్కు సంవత్సరములు తీవ్రమైన తపస్సు చేసెను. వాని తపస్సునకు మెచ్చి బ్రహ్మ 
ప్రత్యక్షమై వరము కోరుకొను మనంగా “దేవ రాక్షసయక్షాదులచే నాకు మరణము 
లేకుండవలెను. మటియు నాకొక పట్టణము పాతాళములోం గావలె” నని కోరెను. 
బ్రహ్మయట్లే వరమిచ్చి పాతాళలోకములో నొక పట్టణము నిర్మింపు మని మయునిం 
బంపెను. మయుండు పాతాళమునకు వచ్చి 50 యోజనములు విస్తీర్ణము 88 
యోజనములు నిడివి గల యొక పట్టణము నిర్మించెను. దానిలో 30 లక్షలు 
వీధులు 7 కోట్ల శివాలయములు గలవు. 1. నవరత్నములు పొదిగిన కోట 2. 
జాతికోట 3. ఇనుపకోట 4. ఉక్కుకోట 5. కంచుకోట 6. వెండికోట 7. 
బంగారుకోట నిర్మించి మైరావణునకిచ్చెను. ఆ పాతాళలంకా పట్టణమును జూచి 
సంతసించి మైరావణుండు బ్రహ్మకు మొక్కి తన శత్రులెవరైన వచ్చినచోం దెలిసికొను 
విధమును వేండెను. అంత బ్రహ్మ యొక భూమికోటను నిర్మింపంజేసి దాని వాకిలి 


18 మైరావణచరిత్రము 


యందు నుక్కుతోం జేసిన యొక తక్కెడను (వేలాడ దీయించి “మిత్రుడు వచ్చినచో 
నీ త్రాసిట్లే యుండును. శత్రువు వచ్చినచో విజుగు”నని చెప్పి మాయమయ్యెను. 
మైరావణుండా యుక్కు తక్కెడకు 18కోట్ల రాక్షసులను గావలియుంచెను. పిదప 
మైరావణుండు దుందగుండై నాగులను, గంధర్వులను, యక్షులను, దేవతలను, 
జెజలోం బెట్టి బాధించెను. అట్టి మైరావణుని నీవెట్లు గెలువం గలవని దుర్దండి 
ప్రశ్నించెను. అది విని యాంజనేయుండు మైరావణున కెంత సైన్యమున్నను నేను 
త్రుటిలో గెల్వంగల నని చెప్పి దుర్దండికిం దన విశ్వరూపము చూపెను. దుర్దండి 
విశ్వరూపుం డగు హనుమంతుని స్తుతించి “నీవు సూక్ష్మరూపము గైకొనుము. 
పాతాళలంకకు6 గొంపోదు”నని చెప్పెను. అంత హనుమంతుండు దుర్దండి 
సంకెలలు తెగంగొట్టి చింతాకంత సూక్ష్మరూపము ధరించెను. 


ఇది ద్వితీయాశ్వాసము. 
తృతీయాశ్వాసము 

దుర్దండి బంగారు కడవలో నీరు ముంచుకొని దాని యంచుపైం 
జింతాకంత యైన యాంజనేయు నుంచుకొని పాతాళలంక యందలి కోటకుం 
జేరెను. వెంటనే మయుండు చేసిపెట్టిన తక్కెడ భగ్నమయ్యెను. అది చూచి 
కావలివారగు పెక్కుమంది రక్కసులు వివిధాయుధములు ధరించి దుర్దండిని 
జుట్టుముట్టిరి. అంతం గలశము నందున్న హనుమంతుడు భూమి పైకి లంఘించి 
తన స్వస్వరూపము ధరించి మిన్ను ముట్టునట్లు దేహము పెంచి రాక్షసులను 
డీకొని నిమిషములో రాక్షససేన నంతమొందించెను. దుర్దండి హనుమంతుని 
పరాక్రమము గని పొంగి వానిని శ్రీరామలక్ష్మణులున్న కాళికాలయము దరికి 
గొంపోయెను. అచ్చటి ద్వారపాలకులగు రాక్షసులు దుర్దండిని హనుమంతుని 
జుట్టుముట్టంగా హనుమంతుడు వారి నందజిను మట్టుపెట్టి కాళీకాలయము 
లోనికిం బోయి కాళికాదేవికిం జేతులు మోడ్చి స్తుతించి రామలక్ష్మణులను జూపు 
మని ప్రార్థించెను. కాళికాదేవి సమాధానము చెప్పక మౌనముతో మిన్నకుండెను. 
అంత హనుమంతుండు కోపించి “నిన్ను నా తోంకతోం జుట్టి విదిలించెదను. 
బూడిద యయ్యెద” వని హుంకారముతోం గాళిక పైకి దూతెను. అంతనా మహాశక్తి 
కంపితాత్మయై కనులు తెజచి “నాపై గోపించి ద్రోహము తలపెట్టెద వేల? 
మైరావణుండు శ్రీరామలక్ష్మణులను దెచ్చి యిచ్చట దాంచుట నాకుం దెలయ”దని 


పీఠిక 19 


యొక్కింత కన్నులు మోడ్చి తన మనస్సుతో సర్వము పరికించి తన భోజనాగారములో 
శ్రీరామలక్ష్మణులను దాంచి పెట్టుట తెలిసి భూతగణములను బిలిచి 
శ్రీరామలక్ష్మణులను బైటకుం దెండని యాజ్ఞాపించెను. భూతసంఘములు 
శ్రీరామలక్ష్మణులున్న యుక్కుపెట్టెను హనుమంతున కిచ్చిరి. ఆంజనేయుం డాపెట్టెను 
గైకొని పెన్నిధిని గన్న పేద చందంబున నానందించి దుర్దండితో లంకా పట్టణమునకు 
వచ్చి పురమును భగ్నము చేసి యచ్చటి రాక్షసుల నందజను హతమార్చెను. 
హతశేషు లగు రాక్షసు లీవిషయమును మైరావణున కెటింగించిరి. 

అంత మైరావణుండు కోపించి యఖిలకంటకుండు, అష్టహస్తుండు, 
బహుముఖి, సూచీముఖుండు, రత్నలోచనుండు, ఘటనాసికు(డు మొదలగు వారిని 
సైన్యముతో హనుమంతుని పైకిం బంపెను. రాక్షసులకు హనుమంతునకు 
భీకరయుద్ధ మయ్యెను. హనుమంతుండు సమస్త సైన్యమును సంహరించెను. 
మైరావణుండు స్వయముగా సైన్యముతో యుద్ధమునకు బయలుదేరెను. మాతంగి 
“నీకు యుద్ధము తగదని బుద్ధి చెప్పినది. మైరావణుందా మాటలు పెడచెవిని 
బెట్టి రథమెక్కి రణరంగమున కేతెంచెను. హనుమంతుండు రాక్షసవీరులను 
నేలమట్టము గావించెను. హనుమంతునకు మైరావణునకు నెక్కటికయ్య మయ్యెను. 
హనువముంతుండు మైరావణుని వాలముతోం జుట్టి నేలం గూల్ప్చెను. 
మైరావణుండు చచ్చి మజల టబదికను. మజలం జంపెను. మజల ్రతికెను. 
మైరావణునకు విటిగిన కాళ్ళు చేతులు మజల మొలచుచుందెను. ఖండించిన 
శిరస్సు మజల వచ్చుచుండెను. ముద్ద యైన యంగములు మజల బలియుచుందెను. 
ఈ విధముగా నెన్ని మాజులు చంపినను మైరావణుండు మజల జీవించి 
యుద్ధమునకు వచ్చుచుండెను. హనుమంతునకది యంతయు మాయగాం దోం 
చెను. మైరావణు నెట్లు చంపవలెనని యాలోచించుచుండెను. అంతట దుర్దండి 
హనుమంతుని జేరి “వీని ప్రాణములు వీని దేహములో నుండవు. మటియొక 
చోట దాంచిపెట్టినాండు. ఈ పట్టణము మధ్య నొక మహాబిలము గలదు. దాని 
లోపల నొక గుహ యున్నది. ఆ గుహలో నొక గుండు గలదు. ఆ గుండులో 
మటల నేడు కన్నము లుండును. ఆ యేడు బిలములలో నేడు తుమ్మెద లున్నవి. 
ఒక బిలము నందలి గనిలోని తుమ్మెద మతియొక గని లోనికిం బోయి దాం 
గికొనును. ఆ యేడు తుమ్మెదలను బట్టుకొని యొకే మాటు చంపినచో వీడు 
చచ్చు” నని మైరావణుని ప్రాణరహస్యము తెలిపినది. ఈ మర్మము వెల్లడించుచున్న 


10 


20 మైరావణచరిత్రము 


దుర్దండిని మైరావణుండు కోపించి తూలనాడుచుండెను. అంతలో హనుమంతుం 
డు మైరావణుని వాలముతోం జుట్టి హుంకారము చేసి యొక పాదముతో వాని 
కంఠము త్రొక్కి వాని నాబిలము వణకు నీడ్చుకొని వెళ్లి మహాబిలమునందలి 
గుహ చొచ్చి యేడు బిలములయందలి యేడు తుమ్మెదలను బట్టుకొని పిసికి 
యొకేమాటు చంపెను. మైరావణుండు ప్రాణములు విడిచి చచ్చెను. సమస్త 
భూతములు సంతసించెను. దుర్దండి హనుమంతుని సన్నుతించి కారాగ్భహములో 
నున్న నీలమేఘుని విడిపించినది. నీలమేఘుండు స్నానము చేసి శుద్భండదై 
హనుమంతుని పాదపద్మములకు (మొక్కి చేతులు మోద్చి యొక దందకముతో 
వినుతించెను. అంతం గారాగ్భహపాలకులీ విషయము లన్నియు మాతంగికిం జెప్పిరి. 
ఆమె భర్తకై విలపించుచు రణభూమికి వచ్చినది. అక్కడ భూతములు, బేతాళములు, 
(ప్రేతములు, పిశాచములు, డాకినులు, శాకినులు, దయ్యములు మాంసము తినుచుం 
దిరుగుచుందుంగా యుద్ధమండలము భయంకరముగా నుండెను. మాతంగి 
మైరావణుపైం బడి విలపించినది. హనుమంతుడు మాతంగి నూరడించి 
మైరావణునకుం బరలోకక్రియలు గావింపు మని నీలమేఘు నాజ్ఞాపించెను. 
మైరావణునకు వైదికానుష్టానమంత్ర పూర్వకముగా నగ్ని నంస్మారాది 
పరలోకక్రియలు జరిగినవి. మత్స్యవల్లభుండు హనుమంతునకు (మొక్కెను. 
హనుమంతుండు కనక కలశములతో విమలోదకములు తెప్పించి దైత్యు లందటు 
జయ పెట్టుచుండంగా మంచి ముహూర్తమున నీలమేఘున కభిషేకము గావించి 
పాతాళలంకారాజ్యమునకుం బట్టము గట్టి మత్స్యవల్లభుని యువరాజుగా నియమించి 
నీతులు చెప్పి శ్రీరామనామమాహాత్యము నుగ్గడించి శ్రీరామలక్ష్మణులున్న పెట్టె 
గైకొని వచ్చి లంకాపట్టణములోం బెట్టి పెట్టె తలుపులు తెజచెను. శ్రీరామలక్ష్మణులు 
నిద్రనుండి మేలుకొనినట్లే లేచిరి. ఈ కథయంతయు నొక రాత్రిలో జరిగినది. 
తెల్లవారినది. సూర్యు డుదయించెను. శ్రీరామలక్ష్మణులు సంధ్యావందనాదిక్రియలు 
ముగించి యుద్ధమునకు సన్నద్దులైరి. శ్రీరాముండు రావణుని సంహరించెను. 
కపిసైన్యము కొలువంగా శ్రీసీతా మహాదేవితో నయోధ్యకు వేంచేసి పట్టాభీషిక్తుం 
డయ్యెను. 

అని యీ మైరావణుకథ నగస్యమహర్ని శ్రీరామచంద్రునకు వినిపించెను. 
శ్రీరాముండు హనుమంతునిం గౌంగిలించుకొనెను. అంత మధ్యాహ్న మయ్యెను. 
మహర్షు లందజు శ్రీరాముని దీవించి తమతమ యాశ్రమములు చేరిరి. శ్రీరాముం 


పీఠిక 21 


దీ హనుమచ్చరిత్రమును దన తల్లులకు వినిపించెను. కౌసల్యాదేవి తన పుత్రులతో 
వానరుల కందకు విందు చేసినది. శ్రీరాముండు భోజన మారంభించుచు 
నాంజనేయునకుం బ్రసాద మిచ్చెను. హనుమంతుండా ప్రసాదపాత్రను గైకొని 
శ్రీరామప్రసాదము వానరుల కందజకుం బంచిపెట్టెను. శ్రీరాముండు కపుల మధ్యకు 
వచ్చి హనుమంతుని సమీపించి “నీ భక్తికి మెచ్చితిని. నీకేమి కావలయునో 
కోరకొను”మనెను. హనుమంతుండు మఅల శ్రీరామభక్తినే కోరెను. శ్రీరాముండు 
సంతోషించి హనుమంతునకుం దన కంఠహారము బహూకరించెను. అనంతరము 
కొలువు కూటమునకు వచ్చి దివ్యరత్నసింహాసనము నలంకరించి తమ్ములతో 
నాంజనేయునిం బ్రేమపూర్వకముగా సంభావించి సుగ్రీవాదులతోం గిష్మింధకు 
వీడుకొలిపెను. విభీషణుని గూడ ననేకాలంకారములతో సత్కరించి 'తలంచినపుడు 
వత్తువు గాకి! యని లంకకు సాగనంపెను. ఇట్లు వట్టాభిరాముందడైన 
శ్రీరాముం డశ్వమేధాద్యనేక యాగములు చేయుచు బాలమరణములు, 
చోరభయములు, నీతిబాధలు లేకుండ రాజ్య మేలుచుందెను. ప్రజలకు శ్రీరామరాజ్య 
మయ్యెను. 

a ఈ కథ నెవ్వరైన లిఖియించిన విన్నం బఠించిరేనియున్‌ 
బ్రాకటరాజ్యవైభవము బంధుసమృద్ధియుం బుత్రలాభమున్‌ 
భీకరచోరశత్రుఘనబృందనివారణ మీప్పితార్థముం 
జేకుజు నెల్ల సౌఖ్యములు శ్రీహనుమంతు కృపారసంబునన్‌. 

తృతీయాశ్వాసము సర్వము సమాప్తము. 

ఈ మైరావణచరిత్రములో ౩ ఆశ్వాసములు 164 +168 + 205 
మొత్తము 5837 పద్యగద్యములు గలవు. 

అగస్యమహర్షి చెప్పువజకు శ్రీరామునకీ కథ తెలియకపోవుట వింతగా 
నున్నది. మహాభారతమునకు జైమినిభారతము పరిశిష్ట మైనట్లే రామాయణమునకు 
శతకంఠ - సహస్రకంఠ - మైరావణచరిత్రములు పరిశిష్టములు. 

శతకంఠ రామాయణము సీతావిజయము. మైరావణచరిత్రము 
హనుమద్విజయము. నేంటి హేతువాదులు పదితలలు గల దశకంఠ రావణుని 
గూర్చియే విశ్వసించుట లేదు. ఇంక శతకంఠరావణుని, సహస్రకంఠరావణుని, 


11 


22 మైరావణచరిత్రము 


మైరావణుని నమ్ముదురా! ప్రాచీనకవులీ యితిహాసములను విశ్వసించినారు. 
కొందజు నాటకాదులలోం జమత్మారము కోసము శ్రీరామకథలో నెన్నో మార్పులు 
గావించినారు. ఏదో విధముగా శ్రీరామచరిత్రమును, శ్రీరామనామమాహాత్యమును 
లోకములో? బ్రచారము చేయుటయే వారి ప్రధానలక్ష్యము. 


వర్ణనలు 
మాడయ్య యీ కావ్యములో నష్టాదశవర్ణనలు చేయ లేదు గాని 
మూండు నాల్లు వర్ణనలు చకంగా జేసినాండు. 


1. పురవర్ణనము : 
కావ్యారంభములో నయోధ్యాపురము 14 పద్యములలో (1-38....51) 
(ప్రబంధోచితముగా వర్ణింపబడినది. 


2. వన - సరోవర్ణనము : 

రెండవ యాశ్వాసములో విభీషణుం డాంజనేయునకు6 బాతాళ 
లంకామార్గము చూపు సందర్భములో నొక సుదీర్ధవచనములో (2-74) వనము; 
(2-75) సరస్సు వర్ణింపంబదినవి. 


3. ప్రయాణము - అపశకునములు : 


మైరావణుండు శ్రీరామలక్ష్మణులను దెచ్చుటకై సూచీముఖ ఘటకులతో 
బయలుదేరి నపుడు దుశ్ళకునము లిట్లు వర్ణింపం బడినవి. 


కం॥ సురగాలి యెదురు వీంచెను 
వజ డొక్కటం గూంక వెట్టి - వసుమతి వణంకెన్‌ 
ఉరగంబులు పొడచూపెను 
హరిణసమూహంబు త్రోవ-కడ్డము దాంటెన్‌ 

ఆ.వె. ఎడమనుండి పాల - కుడికి నేతెంచెను 
బసిండికంటి వీచె - బయలు రొప్పె 
వితిగిపడియెం దరువు - దొరలుచు ధర మీంద 
గుండె లవియ మింటం - గొజడు దోంచె (2-3,4) 


4. యుద్ధవర్ణనము : 

రెండవ యాశ్వాసములో నాంజనేయ -మత్సువల్లభుల యుద్ధము; మూం 
డవ యాశ్వాసములో మైరావణాంజనేయయుద్ధము సుదీర్హముగాం గన్నులకుం 
గట్టినట్లు వర్ణింపంబడినవి. (3-146) ఒక వచనములో యుద్ధభూమి బాణుని 
కాదంబరీశైలిలో వర్ణింపంబడినది. 

ఆరుద్రగారు చెప్పినట్లు - “అష్టాదశవర్ణనల్లో వీలైన కొన్ని మాత్రమే 
వర్ణించాడు. అన్నీ పులిమి కావ్యాన్ని చెడగొట్ట లేదు”. 

(స.ఆ.సా - 7సం - ౩2పుట.) 


చమత్మారములు 

1. మకుటనియమము : 

నన్నయగారు భారతము నందలి నాగస్తుతిలో 'మాకుం (బసన్నుం 
డయ్యెడున్‌ (ఆది - 1-104...107) అను మకుటముతో నాలుగు పద్యములు 
రచించినారు. నన్నెచోడుండు కుమారసంభవములో 'దారిద్యవిద్రావణా” (కుమార 
-10-90...99) యను మకుటముతో 10 పద్యములు రచించినాండు. అట్లే 
మాడయ్య కూడ మాతంగి మైరావణునకు శ్రీరాముం డవతారపురుషుం డని మత్స్య 
- కూర్మ - వరాహ - నారసింహ - వామన - పరశురామావతారములను 
వర్ణించు సందర్భములో 'రాముండుగా నెజుంగుమీ” (మైరా - 1-144... 149) 
అను మకుటముతో 6 చంపకమాలలు రచించినాండు. 

ప్రబంధములో మకుట నియమముతోం బద్యములు చెప్పుట యొక 
చమత్మారమే కదా! 
2. కనుకట్టు విద్య: 
కం॥ మన లోన మనకుం గలహము 

'పెనుపంగా నేర్చు మిత్రభేదము పుట్టన్‌ 

ఎనమండ్రలోనం బదుగురం 

గనుమాయల మొజంగి తివియం గా నేర్చు నిలన్‌ (మైరా - 1-128) 

మైరావణుండు కనుకట్టు విద్యతో నెనమండుగురు లోపలి నుండి 
పదిమందిని మాయము చేయునంట! ఇక్కడ మైరావణుని మాయాచమత్మారమే 


12 


24 మైరావణచరిత్రము 


కాక మాడయ్య కవితాచమత్మారము కూడ వెల్లడి యగుచున్నది. 
8. సామెతలు : 


అందమైన సామెతలను యథాసందర్భముగాం బద్యములలోం బొదుగుట 
యొక చమత్య్మారము. ఇందు రెండు, మూండు సామెతలు గలవు. 


హస్తిమశకాంతరము (మైరా 1-155) 

తగరు చేరి కొండ దాంకు భంగి (మైరా 2-20) 

పాటిడు బండ్లకుం గాళ్ళు సాంపంగా (మైరా - 2-24) 

ఈ సామెతను నాచనసోమనాథుండు (ఉత్తరహరివంశము 2-31) 


వాడినాండు. గట్టు ప్రభువు కుచేలోపాఖ్యానములోం గొన్ని వందల సామెతలు 
వాడినాండు. ఇది సామెతల పుట్ట. 
4. అల్పవస్తువు లధిక వస్తువులను జయించుట : 
స్స అయ్యయో! మనరాజ - హవ్యవాహనులను 
గాల్చెంగా రాక్షస - కాననంబు 
చెల్లంబో! మనరాజ - సింహపోతంబుల 
మట్టెగా దానవ - మత్తగజము 
కటకట! మనరాజ - ఖగకులాధీశులం 
గజచెంగా దైత్యోర -గంబు చెలంగి 
అక్కట! మనరాజ - హంసమందములం 
గప్పెంగా దైత్యాంధ - కార మెలమి 
తే॥గీ॥ ఎంత కార్యంబు గల్లిన - నేటి కొక్చా! 
యమరపతికైన హరికైన - నజునికైనం 
బూర్వకర్మానుభవములం - బొదల కేల 
దప్ప దను మాట లిప్పుడు - తథ్యమయ్యె. (మైరా - 2-56) 
వైరావణుండు శ్రీరామలక్ష్మణులను మాయతో మూర్చిల్లం జేసి 
యుక్కుపెట్టైలో బంధించి దొంగిలించి తీసికొని పోయినాండు. అప్పుడు 
సుగ్రీవుండు విభీషణునితోం బలికిన పలుకు లివి. ఇక్కడం గవి వాడిన రూపకములను 
గమనింపుండు - 


పీఠిక 25 


శ్రీరామలక్ష ణు లగ్నులు వంటి వారు. మైరావణుం డడవి వంటివాం 
డు. మంట యడవిని గాల్పుట సహజము. అడవి మంటలను గాల్బుట విపరీతము. 
శ్రీరామలక్ష్మణు లను నగ్గి మంటలను మైరావణుం డను నడవి గాల్చినది. 
శ్రీరామలక్ష్మణు లను సింగపుం గొదమలను మైరావణుం డను మదించిన యేనుం 
గు త్రొక్కినది. రామలక్ష్మణు లను గరుత్మంతులను మైరావణుం డను పాము 
కజచినది. రామలక్ష్మణు లను సూర్యమండలములను మైరావణుం డను చీంకటి 
గప్పినది. ఇక్కడ రూపకములను వ్యతిరేకముగా వాడి యల్పవస్తువు చేతిలో నధిక 
వస్తువులు చిక్కిన వని యొక చమత్మారమును సాధించినాండు. 
ఈ పద్యవిద్యకు గురువులు తిక్కన - సోమనాథులు. 
ఉ॥  అంచితతాలకేతుకిర - ణాళి మెజంగులు గాంగ మౌర్వి మో 
యించుట గర చందముగ -నేచి విరోధదవానలంబు మా 
యించు శితాగస్త్రవర్షమున - నిట్టిది భీష్మమహాభ్రమె ట్లడం 
గించెనొకో! శిఖండి యను - కృత్రిమవాయువు దాంకి దైవమా! 
(భీష్మ - 1-52) 
ఇక్కడ భీష్ముండు పెద్దమేఘముగా శిఖండి నోటిగాలిగా రూపింపంబడినారు. 
స్కీ కుజము కుంజరముచేం - గూలునో కూలదో 
కూలు కుంజరమునీ - కుజము గూల్చె 
(మ్రాను పేరేటిచే - మడుంగునో మడుంగదో 
మడుంగు పేరేటినీ - మ్రాను మడించెం 
గాలునో యొకనిచేం - గాలదో సాలంబు 
గాలునీ సాలంబు - గాల్చె నొకనిం 
దునియునో పరశుచేం - దునియదో వృక్షంబు 
తునియునీ వృక్షంబు - తునిమెం బరశు 


తే॥గీ। వనుచుం దమలోనం జర్చించు - నమరవరుల 
కభిమతార్థఫలార్థమై - యంద వచ్చు 
పారిజాతంబు నామ్రోలం - బండి యుండ 
నందం గంటి నాకోర్ముల - నందంగంటి. 
(ఉత్తరహరివంశము 2-176) 


13 


26 మైరావణచరిత్రము 


ఇది శివస్తుతి. ఏనుగు చెట్టును గూల్చుట సహజము. చె ట్టేనుంగును గూల్చుట 
విపరీతము - వ్యతిరేకము. ఏనుంగుచేం జెట్టు కూలునో కూలదో చెప్పలేము గాని 
శివుండను చెట్టు గజాసురుని గూల్చిన దని భావము. ఇట్లే నాలుగు పాదములు 
తెలియవలయును. 

ఇక్కడ శ్రీవిశ్వనాథవా రీపద్యమును శ్రీకృష్ణపరముగా వివరించి మొదటి 
మూండు పాదములకు 1. కువలయాపీడకథ 2. కాళింది మడుంగుకథ 8. 
యమళార్జ్హున భంజనకథ చెప్పి నాల్గవ పాదమును వివరింపంబోయి “యిచట 
నర్థము తెలియదు” (సాహిత్య సురభి - 121 పుట) అని యాత్మవంచన లేక 
నిక్కము వక్కాణించినారు. ఇది శ్రీకృష్ణుండు చేసిన శివస్తవము. పద్యమును 
శ్రీకృష్ణపరముగా నన్వయించుట యసందర్భము. 


(బ్రహ్మశ్రీ చదలవాడ జయరామశాగస్తిగారు ముక్తాథ లవ్యాఖ్యలో 
శివపరముగా నన్వయించి 1. గజాసురసంహారము (కుజము - శివుండు; 
కుంజరము - గజాసురుడు) ; 2. గంగాబంధనము (మ్రాను - శివుడు; ఏటు 
- గంగ; 8. మన్మథదహనము (ఒకండు - మన్మథుండు; సాలము - శివుందు); 
4. దక్షయజ్ఞ - పరశురాక్షసనిర్వాసనము (పరశుండు - రాక్షసుండు; వృక్షము - 
శివుండు) క్రమముగా సూచింపంబడినట్లు వ్యాఖ్యానించిరి. పద్య మంతట విషయ 
నిగీర్ణములచే నతిశయోక్తి. నాచనసోముండు సామాన్యకవి కాండు. అలికంబున 
నక్షిని డాంచిన సర్వజ్ఞుండు. ప్రకృతము ననుసరింతము. ఈ మాడయ్య పద్య 
మనుకరణము గాదు. ప్రాచీపద్యము లందలి భావములకు మెజుంగు పెట్టి 
మహాప్రతిభచే సాధించిన యద్భుతచమత్మార శిల్పము. 


ఛందో విశేషములు 

ఈ కావ్యములో నాంధ్ర సాహిత్యక్షుణ్ణములగు 1. చంపకమాల 2. 
ఉత్పలమాల 3. శార్జూలము 4. మత్తేభము 5. తేటగీతి 6. ఆటవెలంది 7. 
సీసము 8. కందమునను సామాన్యచ్చందస్సులే కాక 9. మత్తకోకిల10. లయవిభాతి 
11. తరలము 12. లయగ్రాహి 13. మాలిని 14. దండకమునను 
విశేషచ్చందములు వినియోగింపంబడినవి. 
1. మత్తకోకిల : (1-90); (1-91) (1-92); (2-109) 
నీవు నాకును గల్లి యుండంగ - నిష్టరాస్రచయంబుచే (1-90) 


పీఠిక 27 


మత్తకోకిలవృత్తములోం బ్రతిపాదమునందు ర -స-జ-జ-భ-రియను 
గణము లుండును. 11వ యక్షరము యతిస్థానము. 
శ్రావకాభరణాంక! విన్‌ రస - జాభరేఫల దిగ్విరా 
మావహంబుగ మత్తకోకిల - మండు దీనిం గవీశ్వరుల్‌. 
అని భీమకవి కవిజనాశయము. 
ఈ కావ్యములో 4 మత్తకోకిలలు గలవు. 
2. లయవిభాతి : 
వడిం గపికులాధింపుడు - జడియక చలంబునను - 

జడచరునివాలమున - నడరంగను మోందెన్‌ (2-84) 
లయవిభాతిలో: బ్రతిపాదమునందు “న - స -న -న-స-న-న- స - 
న -న-స- గియను గణము లుండును. 10 -19-28 స్థానములలో 
బాసయతులను విధిగా వాడవలయును. 


నసన నసనంబులును - నసన నసగంబులును 
నెసంగంగృతిపాదముల - రసికతను జెప్పన్‌ 
గుసుమశరవత్సుభగ - యసదృశగుణా! వినుత 
రస! లయవిభాతి యని - రసమసుకవీంద్రుల్‌. 
అని భీమకవి కవిజనాశ్రయలక్షణము. 
ఇది యుద్దురమాలావృత్తము. పాదమునకు 34 అక్షరములు గలది. 
8. తరలము : 
చెనంకి కొట్టుదు రెలమిం జేతురు - చేయి చేయియు వీడ్వడన్‌ 
బెనచి పట్టుదు రుదరం ద్రోతురు - భీమహుంకృతు లొప్పంగన్‌ 
మొనసి పాయుదు రంటి దిగుతురు - ముష్టి ముష్టియు మీజంగన్‌ 
గినిసి తాంకుదు రొండురున్‌ రణ - కేళి చిత్రము దోంపంగన్‌. (2-85) 
తరల వృత్తములోం (బ్రతిపాదమునందు న -భ-ర-స-జ-జ-గియను 
గణములుండును. 12వ యక్షరము యతిస్థానము. 


14 


28 మైరావణచరిత్రము 


ఈ పద్యములో నాల్గవ పాదమొక్కటి మాత్రమే గణబద్ధముగా నున్నది. 


1-2-8 పాదములలో లయ నరిగా నున్నను గణములు సరిగాలేవు. 
గురువులుండవలసిన చోట రెండేసి లఘువులను వాడినాండు. తరలము 
నియతగణబద్ధవృత్తము గాని మాత్రాచ్చందము గాదు. 


(ప్రవరరుద్రవిరామయుక్తి నభంబులున్‌ రసజాగముల్‌ 
కవిజనాశ్రయ! పొంది యందముగా మహిం దరలం బగున్‌. 
అని భీమన కవిజనాశ్రయలక్షణము. 
రవిసుధాకరవహ్నిలోచని! - రత్నకుండలభూషణీ! 
ప్రవిమలంబుగ మమ్ము నేలిన - భక్త జన చింతామణి! 
అవని జనులకుం గొంగుబంగా - రైన దైవ శిఖామణీ! 
శివుని పట్టపురాణి! గుణమణి! శ్రీగిరిభ్రమరాంబికా! 
అని యజ్ఞాతకవికృత మగు భమరాంబికాష్టకము. 
సిరులు మించిన పసిమి బంగరు - జిలుగు దుప్పటి జాజంగాం 
జరణ పద్మము మీద దేహము - చంద్రకాంతులు దేరంగా 
మురువు చూపంగ వచ్చినావో - మోహనాకృతి మీజంగా 
గరుడవాహన! దనుజమర్దన! - కందుకూరి జనార్దనా! 
అని కందుకూరి రుద్రకవి జనార్దనాష్టకము. 
ఈ పద్యములు గూడ లయబద్ధముగా నున్నవి గాని గణములు సరిగాలేవు. 
కొందటు కవు లిట్లు విశ్చంఖలముగాం (బ్రవర్తించినారు. 
4. లయగ్రాహి : 
వెండియును రోషమునం - గొండల విధంబునను - 
నొండొరులం జేరి తమ - మెండుగను వేల్పుం (2-86) 
లయగ్రాహిలోం [బ్రతిపాదమునందు “భ - జ -స-న-భ-జ-స 
-న-భ- య” గణములుండును. 9-17-25 స్థానములలో బాసయతులను 
విధిగా వాదవలయును. 


పీఠిక 29 


ఇం బడరంగా భజస - నంబుల కడన్‌ భజస - 
నంబులు భకారము నొ-డంబడి లయగ్రా 
హిం బరంగం జెప్పు కల - శం బిడిన యట్ల యగ - 
ణంబు కృతి మీద నమ - రం బరహితార్జీ! 
అని కవిజనాశయలక్షణము. 
ప్రబంధకవు లందజు తమ ఛందః పాటవమును బ్రదర్శించుటకై యొక్కలయగ్రాహి 
నైనను దమ కావ్యములలో వాడినారు. *'నమీరకుమారవిజయు” మను 


మహాప్రబంధమును నిర్మించిన పుష్పగిరి తిమ్మన మహాకవి తిరువడాంబా శతకమును 
లయగ్రాహులతో నొకే ప్రాసముతో నిర్వహించినాండు. 
అంబరశిరోజ! కన - కాంబరచతర్ముఖుల - 
కుం బరమసమ్మదక - రంబులగు నుద్యో 
గంబు లొనరించి సక - లంబునకుం గారణమ - 
నం బరంగియున్‌ హరున - కుం బడంతివై లో 
కంబులను బ్రోచెదవు - పంబిన త్వదీయకరు జ్‌ 
ణం బొడము బుద్ధిని ని - నుం బొగడెదన్‌ హే 
రంబజననీ! తిరువ - డాంబ! ముఖరమ్యశశి - 
బింబ! పుషితాశితక - దంబ! జగదంబా! 
ఇందలి నాల్గవ పాదమంతయు మకుటము. దీనిలో 50 పద్యములు కలవు. ఇది 
శతకము గాదు. తిరువడాంబాపంచాశిక. 


ర్‌. మాలిని : 

సుకవిజనమహీజా - శుద్ధసత్మాంతిరాజా! (1-164) 

మాలినీ వృత్తములోC బ్రతిపాదమునందు 'న - న - మ- య- యి” 
గణములుండును. 9వ యక్షరము యతిస్థానము. 

ననమయయుతంబై - నాగవిశ్రాంతమై యి 

ట్లనుపమగుణ! మాలి - న్యాహ్వయం బయ్యె ధాత్రిన్‌. 

అని కవిజనాశ్రయలక్షణము. 


15 


30 మైరావణచరిత్రము 


పెక్కుమంది తెలుంగు కవుల వలె మాడయ్య కూడ నీ కావ్యములో మూ 
డాశ్వాసముల చివర మూండు మాలినీవృత్తములను నియమముగా వాడినాండు. 


6. దండకము : 

శ్రీరాఘవేంద్రాంఘిపంకేరుహస్సారభృంగా....నమస్తే నమః (3-182) 
సాధారణముగాం దెలుంగు కవు లిచ్చ వచ్చినన్ని తగణములపై నొక గురువున్న 
దండకము గాని; రెండు నగణములపై రగణము లున్న దండకమును గాని 
వాడినారు. నన్నయ - పోతనాదులు తగణ దండకములను; శ్రీనాథ - నంది 
తిమ్మన - తెనాలి రామకృష్ణాదులు నగణములపై రగణములు గల దండకములను 
రచించినారు. మాడయ్య రచించిన యీ యాంజనేయదండకము నన్నయగారి 
శివదండకము వలె దగణదందకము. 


యతి విశేషములు 
అఖండయతులు : 
చ॥ నను భయదాసురారవము - నందు మునుంగక యుండం ట్రోచె (8-187) 


ఈ పద్యపాదములో నఖండయతి గలదు. అప్పకవి యఖండయతి నంగీకరింప 
లేదు గాని మహాకవులందటు నఖండయతులను వాడినవారే. ఆంధ్రమహాభారతము 
నందే యఖండయతులు గలవు. పరిష్మర్తలు దిద్దివేసిరి. కూచిమంచి వేంకటరాయని 
'సుకవిమనోరంజనము' పరికించునది. 


యతిభంగములు : 
తే॥గీ॥ దనుజకులవార్థిబాడబా - నలుడు నగుచు (1-55) 
ఇక్కడ యతిభంగము. సరియగు పాఠ మన్వేషణీయము. 
మ॥ అనినన్‌ వాయుతనూభవుండు మదిలో - నాశ్చర్యముం బొంది య 
త్యనుకంపన్‌ దగంజూచి యంతం గడు నా-శ్చర్యంబుతోం బల్మె 
(2-44) 
ఇందలి రెండవపాదములో యతి తప్పినది. రెండుమాజు “లాశ్చర్యంబుతో”నని 


కవి ప్రయోగించి యుండండు. 'తాత్పర్యంబుతో నను పాఠము శుద్ధపత్రికలోం 
గలదు. ఇదే సరియగు పాఠము. 


పీఠిక 31 


ఉ॥॥ దీమసమెల్లం దక్కి తన - డెందము లోపల నుమ్మలించుచున్‌ (1-139) 
ఇక్కడ యతిభంగము. 'డీమసి మని కవి ప్రయోగించియుండును. 
ప్రాసవిశేషములు: 

ల - ళ ప్రాసము. 

కం॥ వాలమునం జుట్టి కొందజం 

గాళికి బలిద్రిప్పి నేల - గదియం గొట్టెన్‌ (3-12) 

ల - ళ ప్రాసము నాంధ్రకవు లందజు నంగీకరించిరి. 

అప్పకవి దీని 'నభేదప్రాసి మని పేర్కొనినాండు. 

మాడయ్య కవి రేఫ - శకటరేఫ పద్యములను విడివిడిగా రచించియుం గొన్నిచోట్ల 
సాంకర్యము గావించినాండు. 

ర ప్రాసములు : 

చ॥ సరసిజ - సురనిఖిల - స్ఫురిత - గురుమతి (1-7) 

కం॥ నీరద - నీరజ - పారావార - పారాశర (1-10) 

ఇట్టి పద్యములు పెక్కు గలవు. 

అ ప్రాసములు : 

కం[॥ మతియు - గటికెక్కి - బఅపుటయు - తతి (1-102) 

కం॥ మటియును - తజచుగ - (క్రుచ్చజ - గుతి (2-5) 

చ! చజచెను - కబచెను - వితిచెను - పబచెను (3-104) 

ర - అ ప్రాసము (సాంకర్యము) : 

కం॥ సురగాలి - వజడు - ఉరగంబులు - హరిణ (2-3) 

ఆంధ్రభాషలో రేఫ - శకటరేఫ (ర - అ) నిర్ణయము పెద్ద గందరగోళము. 
మాడయ్య సీసపద్యముల చివర నియమముగాం దేటగీతులనే వాడినాండు. 
వ్యాకరణ విశేషములు : 

మాడయ్యకవి - అత్త్వసంధులు, ఇత్త్వసంధులు, క్వ్వార్థసంధులు, తత్సమసంధులు, 
స్రీవాచకసంధులు, ద్రుతద్విత్వసంధులు మొదలగు వానిని దన కిచ్చవచ్చిన నట్లు 
ప్రయోగించినాండు. వీనిని బాలవ్యాకరణ మంగీకరింపదు. ప్రొఢవ్యాకరణము 
కొన్నింటి నంగీకరించినది. కొన్నింటి కిం బ్రాచీనకవిప్రయోగములు గలవు. వానిని 
బరిశీలింతము. 


16 


32 మైరావణచరిత్రము 


1. అత్త్వసంధులు : 
పోకడ + ఎటుంగక - పోకడెటుంగక (1-13) 
కోట + ఒక - కోటొక - (2-12) 
రాక + ఎంత - రాకెంత (2-44) 
చెమట + ఒదవ - చెమటొదవ - (2-46) 
2. ఇత్త్వసంధులు : 
ఒక్కటి + ఇంక - ఒక్కటింక (2-153) 
ఒకటి + అప్పుడు - ఒకటప్పుడు (2 - 154) 
కావలి + ఉండు - కావలుండు (2-156) 
దీని + అందు - దీనందు (83-7) 
కావలి + ఉన్న - కావలున్న (3-8) 
కొలంది + ఎజుంగ - కొలందెజుంగ (3-49) 
8. క్వార్థసంధులు న 
మరలి + ఇటకు - మరలిటకు (2-7) 
ముంచి + ఎత్తి - ముంచెత్తి (2 -80) 
పొడమి + అబి - పొడమబ్దీ (2 -98) 
కలిగి + ఉండు - కలిగుండు (3-36) 
సూ క్వ్వార్థంబైన యిత్తునకు సంధి లేదు. (బాల - సంధి - 8) అని చిన్నయసూరి. 
సూ॥ ఇప్రత్యయాంతావ్యయంబునకు సంధియుం జూపట్టెడి (ప్రౌఢసంధి -2) 
చాపమునాకందిమ్మనుడు (భార - విరా - 4ఆ - 112) 
ఎటింగెతింగి నా వలువిది (భాగ - 9్రస్క - 515) 
నీచేత జెప్పంపందేంప్రభా -4-146) 
అని బహుజనపల్లివారు క్వ్వార్థసంధి నంగీకరించినారు. 
తే॥గీ॥ ఇడంగ వచ్చును ల్యప్పుపై నిత్వసంధి (కవిసంశయ 1-14) 
అని చెప్పి 
కం॥ ఇతనికిం దగ నెల్ల పనులు నెజింగించిపుడే (భార - ఉద్యో - 1-39) 
అని భారతప్రయోగము నడిదము సూరకవి యుదాహరించినాండు. 
'నమ్మీనమ్మకి (భార - శాంతి -2-851) అని తిక్షయజ్వ ప్రయోగించినట్లు 


పీఠిక 33 


శ్రీచెళ్ళపిళ్ళవారు బహుధా నిరూపించినారు. 

ఉ॥ విరోధు లాడు దుర్భాషణముల్‌ 'వినీవినని భంగి (శృం.నై - 6-33) 

అని శ్రీనాథుండు 

చ॥ నియమితదుందుభిధ్వని 'వినీవినమిన్‌' (జైమిని - 4- 116) 

చ॥ అని తన కూంతుం దోడ్కొనుచు నల్లుని యింటికి నేంగ మామంజూ 
చనలము లోన.... (జైమిని - 6 - 29) 

అని పిల్లలమళట్టి పినవీరభద్రకవి ప్రయోగించినారు. 

ఇట్టి ప్రాచీనకవిప్రయోగములను గ్రంథపరిష్మర్తలు తమ కిచ్చవచ్చినట్లు దిద్దివేయుట 
మహాసాహసము. 

చిన్నయసూరి కూడ సూత్రాంధ్రవ్యాకరణములో = 

సూ॥ నక్త్వః. సూ॥ క్వాపి సవర్ణే దృశ్యతే. (సూతా - సంధి - 9,10సూ.) అని 
పాక్షికముగా నంగీకరించినాండు. 


తత్సమ - స్రీవాచకసంధులు : 

“ఖీత (1-115) భీతియే యని యుండవలయును. 'బీతెౌ యనవచ్చును. 

జనని + ఎవ్వతె - జననెవ్వతె (2-89) 

ఇట్టి సంధులను బూర్వకవులు క్వాచిత్మముగాం బ్రయోగించినారు. 

చ॥ దనుజగ్భహీత సీతం దన 'దారని” క్రమ్మబిం దెచ్చియేలంగన్‌. (జైమిని 6-29.) 
కం॥ అని చదివి లవుడు రాఘవ 

మనుజేశుని తల్లి 'వీరమాతంటి (జైమిని - 6-115) 

అని పినవీరభద్రకవి ప్రయోగించినాందు. 


ర్‌. ద్రుతద్విత్వసంధులు : 

కావన్‌ + ఒక్కండు - కావన్నొక్నండు (1-126) 

కనుంగొంచున్‌ + ఎదురైన - కనుంగొంచున్నెదురైన (3-6) 
ఎన్నండున్‌ + ఎజుంగ - ఎన్నండున్నెజబుంగ (3-32) 

మించినన్‌ + అతండు - మించినన్నతండు (3-64) 

కరంబులన్‌ + ఉరము - కరంబులన్నురము (3-148) 

ఈ ద్రుతద్విత్వసంధులు పోతనగారి కెక్కువ ప్రియమైనవి. 

సూ॥ కొన్నియెడలం బ్రామాణిక ప్రయోగంబులం ద్రుతంబున కచ్చు 


17 


34 మైరావణచరిత్రము 


పరంబగుచో ద్విత్వంబు చూపట్టెడి. (ప్రౌఢ - సంధి -3) 
సర్వమున్నతని దివ్యకళామయ మంచు (భాగ - 7స్క - 142) 
నన్నయభట్టారకుండు - 'అన్నిష్టసఖినూందియున్నదాని (భార - ఆది - ౩ -140) 
అని ప్రయోగించి 'లుక్సంశ్లేషా నాచి ద్రుతస్య' అని సంశ్లేషమును నిషేధించుట 
ప్రయోగవైరళ్యసూచనార్థం బని యెజుంగునది - అని ప్రొాఢవ్యాకరణము చెప్పినది. 
శా॥ హంసీయానకుం గామికి న్నధమ (శ్రీనాథుని చాటువు) 
శా॥ సుతుని న్నుద్యుక్తశాంతాత్మునిన్‌ (శివరాత్రి -1 -1) 
చెప్పినన్నిద్ధరణీ (శివరాత్రి- 4-66) 
అని శ్రీనాథుండును వాడినాండు. 
కం॥ మిన్నుగ నకారహల్లుల 
కున్నచ్చుల తోడ సంధింగూర్చంగం జెల్లున్‌ 
పన్నగశయనుండు హరి యో 
ర్చున్నఘములు భక్తు లైన సుజనుల కనంగన్‌. (కవిసం - 4-1) 
అని ముద్దరాజు రామన కవిజనసంజీవనిలో నంగీకరించినాండు. 
చ॥ వలనుగ నప్పురంబు ఘనవప్రసమున్నతి యర్క్ము తేరికిన్‌ 
అలవున దాంట రామి.... (మైరా - 1-41) 
ఉ॥ ఇత్తునె సీత భీతి నిటు లేటికిం బల్మెదు పంద కైవడిన్‌ 
ఇత్తజీ రామలక్ష్మణుల....... (మైరా - 1-114 
కం॥ ఎవ్వరి తోడుతం జెప్పదు 
నెవ్వరు గల రాప్తులిందు కెవరు ముఖ్యుల్‌ 
ఎవ్వరు గలరీరాజుల.......(మైరా - 2-130) 
ఉ|| ఎవ్వరి దాన వీవు కమలేక్షణ! నిర్ణయ నిట్టి సంకెలల్‌ 
ఎవ్వండు నీకుం బెట్టె.......(మైరా - 2-132) 
ఇట్టి తావులలోం బాదాంతము లగుటచే సంధి చేయక పోవుట దోషము కాదని 
యొజుంగునది. 
అందు వల్లనే చిన్నయసూరి - 
సూ॥ వాక్యావసానంబున సంధి లేమి దోషంబు గాదని యార్యు లండు. 
(బాల - సంధి - 55) అని సూతించి 


పీఠిక 35 


“అట్లు సంధి విరహంబు కావ్యంబులం బాదాంతమంద చూపట్టెడు” నని 
వివరించినాండు. 


6. కుషష్టి - నగాగమము 
పవన 'నందనుకండజు నాథుండిట్లనున్‌ (2-89) 
“పవననందనునకండజి - అనియుండవలెను. 
“ఉక్కు కైనను” బీరువోకుండందరిమి (3-4) 
“ఉక్కునకైనను - అని యుండవలయును. 
సూ॥ కువర్ణకంబు పరంబగు నపు డుకార బుకారంబులకు నగాగమం బగు. 
(బాల - తత్సమ - 28) అని చిన్నయసూరి. 
ఈ నగాగమంబును గొందటు మహాకవులు పాటింపలేదు. అందువల్లనే - 
సూ॥ కువర్ణకంబు పరంబగు నపుడు కవిత్రయంబువారి ప్రయోగంబులం దక్కం 
దక్కిన మహాకవిప్రయోగంబులందునుం గొన్నియెడల నగాగమంబు చూపట్టదు. 
(ప్రౌఢ - శబ్ద -19) 
ఉత్సవముకేంగెడు (ఉత్తరహరి - 6-140); నిషధేంద్రు బచ్చుకున్‌ (శృ.నై -6-115) 
అని ప్రాఢవ్యాకర్త చెప్పినాండు. 
కవిత్రయప్రయోగములు గూడంగలవు. 
కం॥  గరుడాసీనునకు సిద్ధగరుడామరుకున్‌ (నృసింహ - 1-38) 
చ॥ కనిన పదంబు ద్రిప్పంగ జగత్పతి పద్మజుకైనం బాడియే (2-28) 
అని యొఖణ్జినగారి నృసింహపురాణము. 


7. నుగాగమము లేకపోవుట : 

చ॥  మనుపనారత మబ్బయగోపధీమణిన్‌ (మైరా - 1-8) 

al మీజెంతయు నొప్పునట్టి సెలయేజుల తోడి నగంబులోయనన్‌ 
(మైరా- 1-50) 

“'మనుపు ననారతము” 'మీజు నెంతయు” నని యుండవలెను. 

సూ॥ ఉదంతమగు తద్ధరార్థ విశేషణమున కచ్చు పరమగు నపుడు నుగాగమం 

బగు. (బాల - సంధి -33) అని చిన్నయసూరి. కాని - 

కం॥ నాలిక ద్రెంచుగ్రశరమునం దలంద్రుంచెన్‌. (జైమిని -6-186) 

అని పినవీరకవి ప్రయోగించినాండు. 


18 


36 మైరావణచరిత్రము 


మ అనుచుం దోడ్మొని పోవుచోం బవనజుం దా'పట్టణంబొప్పు (మైరా -3-6) 
“పట్టణంబు నొప్పు” అని యుండవలయును. 

సూ॥ షష్టీసమాసంబునం దుకార బుకారముల కచ్చుపరమగు నపుడు 
నుగాగమంబగు (బాల - సంధి - 34) అని చిన్నయసూరి. 

కాని యీ నియమమును బెక్కుమంది కవు లుల్లంఘించిరి. అందువల్లనే ప్రాఢవ్యాకర్త 
సూ॥ కొన్నిచోట్ల షష్టీసమాసంబునం దుకారమున కచ్చు పరంబగు నపుడు 
నుగాగమంబునకు లోపంబు నగు. (ప్రాఢ - సంధి -10) అని సూత్రించి గోకుల 
మిల్లిలు (హరి - పూర్వ -5-203); బచ్చింట (పాండు -3-16); శిరసందము 
(కళా -7-126) మొదలగు కవుల ప్రయోగము లుదహరించినాండు. 

él ఏమందము మందయాన మొగమందము మీటు నవారవిందమున్‌ 
(విజయ 1-149) 

అని చేమకూర వేంకటకవి. 


8. కొని - కాదేశము 

తెగం ద్రవ్వక పోదు (మైరా -2 -19); రాజుల 'నెత్తుకి వోయెనో (మైరా -2-43) 
పదిల 'పజచుక* వారిన్‌ (మైరా -2-64); కాళ్ళుంజేతులు “పెనుచుకి (మైరా 
83-13) 

త్రవ్వుకొని - ఎత్తుకొని - పజచుకొని - పెనుచుకొని - సాధువులు. 

కం॥ ఉరమేసినం జుట్టుక పడె (జైమిని -3-103) ప్రాణజుం డెత్తుక చన 
(జైమిని -8-24) 

అని పినవీరభద్రుడు వాడినాండు. 

చ॥ పరిణయవేళ యందుం దన పాదము పట్టుక (అప్ప -1-21) 

అని యప్పకవి వంటి లాక్షణికుండే ప్రయోగించినాండు. 

నేంటి వాడుకలో - “ఎత్తుకు - పట్టుకు - చుట్టుకు ” అని కాకు బదులు కు” వినం 
బడుచున్నది. 


9. పకారాదేశము లేకపోవుట : 

భావించంగ (మైరా 1-123); కోపించంగ (2-126); నుతించంగ (3-157) 
ఇవి మార్పరాని ప్రాసస్థలములలో నున్నవి. 

సూ॥ ఆగమాన్యచకారంబుల కద్విరుక్తంబులకు ముత్తు పరంబగు నపుడు 


పీఠిక 37 


పవలగు (బాల - క్రియా -88) అను చిన్నయసూరి సూత్రము ననుసరించి - 

“భావింపంగి - 'కోపింపంగి - 'నుతింపంగి - అను రూపములు సాధువులు. 

సూ॥ కవిత్రయేతరప్రయోగంబులం గొన్ని యెడల నిప్రత్యయాదులు పరంబుల 
లగు నపుడు పకారం బించుక్చకారంబున కేనిం గానంబడదు. (ప్రౌఢ - క్రియా 
-16) 

కం॥ _సా।ధించుట కెవ్వారిని బో।రించని(కళా -2-4) 

కం ఊ। హించ నొక నాల్టు గడియల। సంచారము (కళా -3-65) 

అను ప్రొఢవ్యాకరణము ననుసరించి మైరావణప్రయోగములు సాధువులే. 


కం॥ మించి మదించిన రిపుల హ 
రించక సత్మీర్తి యామహీతల మెల్లన్‌ 
నించక దీనుల దయం బో 
షించక ప్రఖ్యాతి గల్గునే నరనాథా (దశకుమారచరిత్రము) 


అని లింగమగుంట తిమ్మకవి సులక్షణసారము. 

ఇక్కడ నొక్క విషయము గమనింపవలయును- 

“హల్లకాస్తారిదారిన్‌ గ్రసించన్‌ హృషీకేశతాసక్తి రక్షించ....ఘటించన్‌... నటించన్‌... 

క్రీడించ... (సమీర -4-145) 

అని పుష్పగిరి తిమ్మనగారు నిరోష్ట్రదండకములో వాడుకొనినారు. 

ఇక్కడం బరిష్మర్తలు బాలవ్యాకరణము ననుసరించి “గ్రసింపన్‌' 'రక్షింపి 'ఘటింపన్‌, 

'నటింపన్‌' 'క్రీడింపన్‌’ - అని దిద్దివేసినారు. కవి నిరోస్ట్ర నియమము భంగమైనది. 
“మొర్రో నేను నిరోష్ట్య (కందం?) దండకం రాస్తున్నాను అని కవి 

మొత్తుకున్నా సరే పరిష్మర్తలు దిద్దిపారేశారు. ఈ దండకంలో పరిష్మర్తల పకారాలు 

చాలా అపకారాలు చేశాయి. చిత్రకవిత్వం లోని నియమాలు ఉల్లంఘిస్తున్నప్పుడైనా 

తాము వ్యాకరణదోషా లను కొనే వాటిని పరిష్మర్తలు దిద్దకుండా ఉంటే బాగుండేది” 

(సమగ. ఆం. సా. 10 సం. 150 పుట) అని యారుద్రగారు వాపోయినారు. 


10. చేయు - చేతును: 

ప్రార్థనము సేతు (మైరా -1-11); ఎలమి చేతురు (2-85); చేతు నొక్కా (2-123) 
చేతును - చేతురు - చేయుదును - చేయుదురు అని యుండవలయును. 
సూ చువర్ణంబు తోడ దుగ్గకారంబు తకారం బగు (బాల - క్రియా -108) 


19 


38 మైరావణచరిత్రము 


చేతురు - కోతు రిత్యాదు లసాధువు లని యెజుంగునది - చిన్నయసూరి. 
కాని యిట్టి వానికిం గవి ప్రయోగములు గలవు. 

మ॥ సంక్షోభింపంగాం జేతుం గట్టలుకన్‌ (భార -విరా -2 - 281) 

చ॥ దోర్చలము డాంపక పోరెడు నేమిసేతు (భార - భీష్మ -2 - 7) 

తే॥ చేరి చుంబించి మోహింపం జేతు రనిన (శృ.నై. 2-88) 

మ॥ తనరారన్‌ నుతి సేతు సేతు హిమవత్‌ (రసికజన -1-10) 

కం॥ చేతును జేయుదును నాంగం జెలువొప్పు హరీ (గణపవరపు వెంకటకవి - 
ద్విరూపకోశము) అని శ్రీ చెళ్ళపిళ్ళవారి పాశుపతము. 

ఉ॥ ఊహలు సేతు రెందయిన...... (ఇందుమతీ 1-15) 

తే॥ డంబు చేతనె వాగ్బంధనంబుం జేతు (ఇందుమతీ 3-135) 

అని తెనాలి రామభద్రకవి యిందుమతీ పరిణయము. 


11. ఉత్తమపురుషములో నకారలోపము :- 
చ॥ మెచ్చితింక మది (మైరా -2-148) - “మెచ్చితి నింకి -అని యుండవలెను. 
“సేవించి తచ్యుతుని - సేవించితి నచ్యుతుని' - అని యహోబలపండితుం 
డంగీకరించినాండు. 
తే॥గీ॥ దొరయంగాం గూర్చి కవిసమ్మతులను “వ్రాయు 
దుక్త' లక్షాస్పదంబు లాంధ్రోక్తు లెనయ. 
అని తిమ్మనకవి సులక్షణసారము. 
12. ఒప్పన - వొప్పన 
కం॥ ఈ వేళం దెచ్చి కాళిక 
కే వొప్పన చేతుం దలంక కిమ్ములం దరుణీ (మైరా -1-14) 
ఇది ప్రాసస్థలములో నున్నది. 'వొప్పని సాధువు గాదు. 
సూ॥ యకారంబును వు వూ వొ వోలును దెలుంగు మాటలకు మొదట లేవు. 
(బాల - సంజ్ఞా -17) అని చిన్నయసూరి సూత్రము. 
ఒల్లను - వల్లను : 
ఉ॥ ప్రాణముల్‌ । వల్లను నంగదుం గొనుచు వారిధి మెల్లనె (మైరా-2-60) 
ఇక్కడ నారుద్రగారు - 
ఇందులో '“ఒల్లను' (వల్లను) అనే మాట దిద్దడానికి వీలు లేని యతిప్రాసస్థానంలో 


పీఠిక 39 


ఉంది. అందుచేత మైరావణచరిత్రను సంస్కరించిన పండితులిలా వ్రాశారు. “ఇందు 
వలచు ధాతువునకు వ్యతిరేకము నందు 'ఒల్లను అని ప్రయోగింపవలసి యుండం 
గా “వల్లను” అను గ్రామ్యరూపము వాడంబడినది.” అయితే 'వ్యతిరేకంబునందు 
వలచున కొల్ల విభాష నగు అని చిన్నయసూరి సూత్రించాడని మజచిపోకూడదు. 
(బాల - క్రియా -107). 'ఒల్లి రానప్పుడు “వల్లి రావచ్చునని విస్మరిస్తేనే ఇది 
(గామ్యరూప మనుకోడం జరుగుతుంది.” (సమగ్ర -7సం - 40 పుట) అని తమ 
వ్యాకరణ పాండిత్యమును బ్రదర్శించినారు. 

వీరికీ బాలవ్యాకరణసూత్ర మర్థము కాలేదు. 
తెలుగులో 'వలచు” ధాతువు గలదు గాని ఒల్ల -వల్లి ధాతువులు లేవు. 

ఈ ధాతువులే యున్నచో నీ సూత్రము చెప్ప వలసిన యవసరము లేదు. 
వలచు ధాతువునకు వ్యతిరేకములో “ఒల్లు విధించినాండు గాని “వల్లి ధాతువునకుం 
గాదు. “ఒల్లి రాని పక్షములో 'వలవను అను రూపమే యుండును. ఒల్లకు 
రూపములను నూరియే ప్రదర్శించి “పక్షంబున వలవం డిత్యాది” -అని 
వివరించినాండు. 
బాలవ్యాకరణ పేటికా వ్యాఖ్యలో - 

“ఒల్లాదేశమురాని పక్షమున *వలవండు - వలవరు; వలవదు - వలవవు; వలవవు 
- వలవరు; వలవను - వలవము; వలవమి - వలవని” - అని శ్రీదూసి 
రామమూర్తిశాస్త్రిగారు వలచుధాతురూపముల నన్నింటిని జూపినారు. 

కావున నారుద్రగారి సమర్థ్ధనము సరియైనది గాదు. 

“వొప్పన - వల్లను - అను ప్రయోగములు గ్రామ్యములే. 


13. తోడ - తోడుత : 

చ॥ హర్షము తోడుత వచ్చి యెంతయున్‌ (మైరా -1-28) 

మాడయ్య “తోడి విభక్తికిం దోడుతి నను రూపములను సుమారు 16 తావులలోం 
బయోగించినాండు. 

సూ॥ ఒకానొకచోం దోడకుం దోడుత నని రూపాంతరంబు గలదు. అయినను 
దానికి వలె దీని కితర కార్యంబు గలుగదు. (ప్రౌఢ - కారక -8) 

చ॥ పగతురచేతిలోం బడక ప్రాణము తోడుత నున్నవాండవే. (భాగ -10స్క - 
పూర్వ - 1756) 


20 


40 మైరావణచరిత్రము 


అని శ్రీ బహుజనపల్లివారు తెలిపినారు. 
ఉ॥ శివభక్తి పరాయణుం దర్ధి తోడుతన్‌ (హర - 2-54) 
ఉ॥ రాజ్యరమావిభూతి కౌద్ధత్యము తోడుతన్‌ (జైమిని -1-56) 
తే.గీ బార్య తోడుత నసిపత్రవ్రతముం బూని (జైమిని -1-78) 
అని శ్రీనాథుండు, పిల్లలమట్టికవి కూడం బ్రయోగించినారు. 

వ్యాకరణ విషయములో6 బోతనగారి భాగవతము నాదర్శముగాం 
గైకొనినవాండు పినవీరభద్రకవి. అందువల్లనే బహుజనపల్లివారు - 
“పిల్లలమట్టి పినవీరభద్రుడు : ఇతండు గొప్పకవి. ఇతని కవిత్వము మిక్కిలి 
శ్లాఘ్యముగానే యున్నది. అయిన నితండు బమ్మెరపోతన మతము నవలంబించినాం 
డు” అని శబ్దరత్నాకర పీఠికలో వాక్రుచ్చినారు. 
పోతన - పినవీరన కవుల నారవడిగాం బెట్టుకొన్న వాండు మాడయ్యకవి. 


14. విభక్తివ్యత్యయము : తృతీయకు ద్వితీయ క 
నిన్ను బోరుటకు ... (1-96) 
నీ తోడంబోరుటకు. 
మత్త మున్నెబుంగక బేలనై కడు - మూఢభావము తోడుతన్‌ 
నిన్ను బోరితి..... (మైరా -2 -109) 
నిన్నుం బోరితి - నీతోడం బోరితి నని యర్థము. 
ఇక్కడం దృతీయకు ద్వితీయ వాడంబడినది. 
ఇది యీ క్రింది నన్నయగారి ప్రయోగము వంటిది - 
కం॥ విదితముగ నిన్ను జేయిం 
చెదం (గతువు ధరాధినాథ....(భార - అరణ్య - 3-189) 


నిన్ను జేయించెద - నీచేత జేయించెద నని యర్థము. 


15. నేత్రి - గాత్రి 

ఉత్ళుల్లసరోజనే త్రి (మైరా - 3-138) 

ప్రీవాచకముగా నేత్రశబ్దమునకు జీప్రత్యయము వచ్చుట యపాణినీయము. 
అంగాదులకు దప్ప సంయోగోపధంబులకు జీప్పత్యయంబులేమింజేసి 
“మీననే(త్రి” - పద్మ్శనేత్రి - ఇద్యాదు లసాధువులు (బాల - తత్సమ - 85) అని 
చిన్నయసూరి. 


పీఠిక 41 


ఇవి యపాణినీయములు గాని యసాధువులు గావు. సారస్వతవ్యాకరణ 

మంగీకరించినది. మతి కొందు ప్రాచీనకవులు వాడినారు. 

తే॥గీ॥ పద్మదళనేత్రి! ప్రాధభూపాలపుత్రి! (శ్రీనాథుని చాటువు) 

మ॥ ధృతిమై నుత్తమకన్య యండ్రు మృగనే-త్రిం గన్న యాతండ్రియున్‌. 
(వీరభద్ర -2-22) 

కం॥ భీష్మకవరపుత్రిన్‌ నుతచరిత్రి వారిజనేత్రిన్‌. (భాగ -10-2-244) 

మాడయ్యకవి ప్రయోగము యతిస్థానములో లేదు. 'సరోజనేత్ర యన్నను సరిపడును. 

కాని కవిప్రయోగము దిద్దంగూడదు. 

అధికము దీపాలవారి భాగవతపాఠ పరిశోధనలో ననుసంధేయము. 

తే॥గీ॥ వేండి? గంధర్వభుజగేంద్ర విబుధయక్ష 

సిద్ధవిద్యాధరాసుర ప్రీకదంబ 

సురుచిరస్ఫారమంగళసూత్రగాత్రి (మైరా -3-141) 

ఇది మైరావణునకు విశేషణము. 'సూత్రగాత్రుం డనుటకు 'సూత్రగాత్రి యని 

వాడినాండు. 


శబ్దవిశేషములు 
1. ప్రొఢిమ : 
చ॥ అతివిస్ఫుటలక్షణరూఢిం బ్రౌఢిమన్‌ (మైరా -1-22) 
శా॥ విద్యాప్రొఢిమ తోడ... (మైరా -1-74) 
సూ॥ ముగ్గిమాది ప్విమనిజ్‌ మృగ్యః (కావ్యా -5-2-24) 
ముగ్గిమా - ప్రాఢిమేత్యాదిషు “'ఇమనిజ్‌ మృగ్యః అన్వేషణీయ ఇతి॥ 
అని వామనాచార్యుని కావ్యాలంకారసూత్రము. 
ముగ్ధ - ప్రౌఢ శబ్దములపై “ఇమనిచ్‌' ప్రత్యయము రాదు. 
ప్రొడి - సాధువు. ప్రొడిమ - అసాధువు. కాని యనేక కవిప్రయోగములు గలవు. 
శా॥ గంభీరవాక్రౌఢిమన్‌ (శృ.నై. 1-12); దండ ॥ ప్రొఢిమాఢౌకమానేన. (శృ.నై. 
1-138); శా॥ అత్యద్భుతప్రొఢిమన్‌ (శృ.నై 5-142); మ॥ అంహోభంజనషప్రాఢిమన్‌ 
(భీమ - 4-25); శా॥ స్పీతధ్వని ప్రొఢిమన్‌ (భీమ -4-148) శా॥ 
కటాక్షాలోకనప్రాఢిమన్‌ (హర - 4-86) మ॥ ముధ్రావిభ్రమషప్రాఢిమన్‌ (హర - 
5-58) శా॥ దివ్యాయుధోదారప్రొఢిమ (హర -7-146) అని శ్రీనాథుడు 
పుంఖానుపుంఖముగాం బ్రయోగించినాండు. 


21 


42 మైరావణచరిత్రము 


సీ; భార్గవగార్ద్యగీప్పతిమతిప్రౌఢథిమ (క్రీడా -12) 
మ॥ పాంథవనితల్‌ గర్జావచః ప్రొఢిమన్‌ (క్రీడా -60) 
మ॥ కవితాప్రొఢిమ లేని యజ్ఞులు వృథా గర్వాంధు లే లౌదురో? (విక్ర -1-16) 
కం॥ చతురామ్నాయష్రొఢిమ (ప్రబోధచం -1-10) 
తే॥గీ॥ పాటలీచంపకోత్పలప్రాథిమములు (పారి -3-46) 
మ॥ సరసవాచా(ప్రొఢిమల్‌ మీజంగన్‌ (మను - 3-74 
తే॥గీ॥ గగనరంగస్థలంబున మిగులం (బ్రౌఢిమమున (ఆముక్త -4-98) 
శా॥ సాహిత్యస్సురన్మాధురీ చారుప్రొఢిమ (కాళహస్తి -3-167) 
సీ, వచ్చె నౌరా యని వరగుణప్రొఢిమ (నిరంకుశో -2-4) 
స్‌ పౌలస్వనిరసనప్రాఢిమాఢౌకితంబు (కావ్యాలంకార -1-83) 
మ॥ అలఘుప్రొఢిమ నీదు దాన విభవం బాలించి (కావ్యాలంకార -5-9) 
శా॥ నిర్వక్రప్రాథిమ విన్నవింతు (వసు - 1-193) 
స్క, గంభీరరసగుంభసంభృత ప్రొఢిమ (వసు - 2-106) 
ఆ.వె ప్రాథిమహిమభానుకులుండ (రాఘవపాండ -1-30) 
శా॥ దైవద్వీపవతీసమత్సరవివాదప్రొఢిమానర్గళ (కళా 2-144) 
తే॥గీ॥ సారస్వత ప్రాధిమార్ధి (కళా -3-102) 
శా॥ మదనశాస్తప్రాఢిమాభిజ్ఞుయడై (ఇందుమతీ -4 -44) 
కం॥ చేతః (ప్రొడిమం జెప్పిరి (అప్పకవి - 1-59) 
అని వల్లభరాయ - జక్కన - నందిమల్లయఘంటసింగయ - నంది తిమ్మన - 
పెద్దన - శ్రీకృష్ణదేవరాయ - ధూర్జటి - కందుకూరి రుద్రకవి - రామరాజభూషణ 
- పింగళిసూరన - తెనాలిరామభద్ర - అప్పకవి ప్రభృతిమహాకవులు ప్రయోగించిరి. 
ఈ ప్రయోగములకు మూలము. 
శో ఇంధానే భవవీతిహోత్రనివహే కర్మౌఘచండానల 

ప్రొఢిమ్నా బహుళీకృతే నిపతితం సంతాపచింతాకులమ్‌ 

(మూకపంచ - మందస్మిత -94) 

అను మూకశంకరుల పంచశతీశ్లోకము. దీనిని మొట్టమొదటం బసికట్టిన వారు 
శ్రీచెళ్ళపిళ్ళవేంకటశాగ్రిగారు. 


శో యస్మిన్నాద్య స్స జయతి రసః ప్రొఢిమా కోప్యసీమా (సరస -4) 


పీఠిక 43 


అని సరసకవికులానందభాణములో వెల్లాలరామచంద్రకవి ప్రయోగము కూడం 
గలదు. 


2. చంగలించు : 

తే॥గీ॥ చన్నుంగవమీందిపయ్యెద - చంగలింప (మైరా -1-60) 

“చెంగలించు - అను దానికిం 'జంగలించునని యతిస్థానములోం బ్రయోగించినాం 
డు. దీనిని శబ్దరత్నాకరము స్వీకరించినది. 


8. నాసికము : 
ఉ॥ భూవర యిట్లు నాసికము పోయిన (మైరా -2-21) 
కం॥ ఘటనాసికు నాసిక ముత్మటముగ (మైరా -3-45) 
నాసా - నాసికాశబ్దము లాకారాంతస్ర్తీలింగములు. ఇక్కడ నపుంసకలింగములుగా 
వాడంబడినవి. 
సూ॥ కంధరాదులు క్రీబతుల్యంబులు బహుళంబుగానగు (బాల - తత్సమ -66) 
కంధరము - కంధర. విధాశబ్బమునకుం గ్రీబతుల్యత్వంబు నిత్యంబు. విధము. 
కంధరా - నాసికా - భిక్షా - దంష్టా - గ్రీవా - పాదు - కోల్మాప్రభృతులు - 
కంధరాదులు. 

అని సూరిగారు చెప్పుటచే నివి సాధువులు. 


4. వివరము : 

వ।। సూచీముఖఘుటకుల రావించి యవ్వివరం బెతీంగించి (మైరా -2-2) 
“వివరము సంస్కృత శబ్ద మైనచో 'రంధ్రిమని యర్థము. 

దేశ్య మైనచోం బూర్తివిషయము (వివరణము) అని యర్థము. 

అది వివరముగా జెప్పు మని లోకవ్యవహారము. 

5. పరిణయము : 

కం॥ దశరథసుతు లేపరిణయమున నుండుదురో (మైరా -2-30) 
“పరిణయము = వివాహము, పెండ్లి యని శబ్దరత్నాకరము. 

ఇక్కడ - విధము, భద్రము - అనునర్థములో వాడంబడినది. 

6. బారి: 

బారి తిరుగంగ నేంగెద (మైరా -2-88) 

“బారి = ఏనుంగు గొలుసు; నిర్భంధము, హింస, దారి యని శబ్దరత్నాకరము. 


22 


44 మైరావణచరిత్రము 


ఇక్కడ ప్రహరి (తిరుగు) - అనునర్థములో వాడంబడినది. 


7. తండము : 
వ॥ కొదమకోకిలతండంబులకు నాలవాలంబై (మైరా -2-74) 
తండము. దేశ్యశబ్దము. సమూహము, గుంపు - అని యర్థము. 
ఇది కన్నడభాష నుండి వచ్చిన దేశ్యము. శబ్దరత్నాకరములో లేదు. సూర్యరాయ 
నిఘంటువు గ్రహించినది. 
తిక్కనాదులు విడిగా వాడినారు. శ్రీనాథుడు సంస్కృత సమాసములో 
బిగించినాందు. 
తే॥గీ॥ విమలడిండీరఖండతండముల తోడ (భీమ -4-175) 
తటివడ్డ కంకాళతండంబులును (కాశీ -3-138) 
'తండతండములు”, 'తండోపతండములు” - అని కావ్యములలో 
లోకవ్యవహారములోం గలదు. 


8. నిశి: 

చ॥ నిశి గొని భద్రకాళికిని - నిండిన భక్తిని (మైరా -2-125) 

నిశి = రాత్రి, చీకటి. నిశా - నిశీథ -నిశీథినీ శబ్దములు గలవు. 

నిశి యనునది శబ్బ్దరత్నాకర - నూర్యరాయనిభుంటువులలో లేదు. 
లోకవ్యవహారములోం గలదు. నిశివేళ. 


తే.గీ. చిన్నవయసున గొనముల తెన్నుంగనమి 

పేరు శళివర్దుండని తండ్రిపెట్టెంగాని 

గొనములను గాంచ “నిశివర్గుందనుచుంబీల్వం 

దగియెనాతండు కర్మవిధంబులెట్లొ! 

అని మహాదేవకవి సూతసంహిత (సూత - ముక్తి - 172) 

9. పద్దెనిమిది : 
కం॥ ఘోరదైతేయులం బద్ధెనిమిది కోటుల (మైరా -2-156) 
“పదునెనిమిది” - అనునది (గాంధికరూవము. సంఖ్యావాచకములకు 
వ్యావహారికరూపములను గొందజు కవులు వాడుచున్నారు. 
మ॥ ఇరువై నాలుగు మూళ్ళ - శ్రీనాథుండు (కాశీ -1-58) 
కం॥ నూటిరువై యెనిమిది - భట్టుమూర్తి (కావ్యాలంకార -2-50) 


పీఠిక 45 


స్‌ క్రింది పందొమ్మిదో ఛందమునను - అప్పకవి చక్రబంధలక్షణము (4-399) 


10. భిక్షకుండు : 
సీ చంద్రశేఖరుని భి-క్షకునింజేసి (మైరా -8-52) 
అని యతిన్థానములోం గలదు. భిక్షు - భిక్షుకశబ్దములు ప్రచలితములగుటచే 
“భిక్షకి శబ్ద మసాధువని కొందబు (భ్రమింతురు. 
“భిక్ష - భిక్షాయా మలాఖే లాభీ చి - అను ధాతువునుండి 'భిక్షణిమను రూప 
ముత్సన్నమగుటచే 'భిక్షకుండు' కూడ సాధువే. 
“కృత్సు - భిక్షకః - భికికా; భిక్షు - భిక్షా; భిక్షాకః - భీక్షుః। 
అని బృహద్ధాతుకుసుమాకరము. 
11. కైవారము : 
వ॥ వందిజనకైవారంబును (మైరా 3-56) 
కైవారము - కయివారము (త.కైవారమ్‌) - స్తోత్రము, పొగడ్త. అని సూర్యరాయ 
నిఘంటువు. 
కైవారము - తమిళము నుండి వచ్చిన దేశ్యము. అచ్చకన్నడశబ్ద మని కన్నడ 
నిఘంటువులు. 
సీ మొనల కైదువు వాండు మినుకు కైవారముల్‌ 
మెచ్చువాం డని బీర మెచ్చు వాండు (అచ్చ. రామా -1-18) 
అని కూచిమంచి తిమ్మకవి యచ్చతెనుంగు రామాయణము. 
పోతన - శ్రీనాథులు దీనిని సంస్కృత సమాసములోం గూడ వాడినారు. 
వ॥ భూరికీరకైవారనిజగుణాలంకారుండును. (వీరభద్ర - 2-95) 
తే॥గీ॥ వందిమాగధసూతకైవారరవము (భాగ -10స్మ -2-671) 
మ మీ కైవారదుర్భాషణంబులకున్‌ (శృం.నై. 7-89) 
సీ భారతీదేవి కైవారవాక్యంబులు (కాశీ-6-57) 
కం॥ కైవారపదానుసారకమనీయముగా (హర -6-9) 
వైరిసమాసములు పోతన - శ్రీనాథులకు సమ్మతములే. తెలుంగుకవు 
లందటు నెక్కువగానో తక్కువగానో వైరిసమాసములు వాడినవారే. 
మాడయ్య 'పుడమీశి (మైరా -1-84) మొదలగు వానిని వాడినాండు. పరిష్మర్తలు 
“పుడమిదొరియని దిద్దినారు. 


46 మైరావణచరిత్రము 


దీనిని గూర్చి యారుద్రగా రిట్లు చెప్పినారు- 

“మాడయ్య ఈ కావ్యంలో 'పుడమీశుడు” అనే ప్రయోగాలు పద్ధెనిమిది చేశాడు. 
కొన్ని లక్షణవిరుద్దా లని పరిష్మర్తలు దిద్దేశారు. “ఇందు 'పుడమీశి యనునది 
గామ్యరూపము. పుడమిశబ్బము సంస్కృత మను (భ్రాంతిచే నీశశబ్దముతో 
సవర్ణదీర్షమునం గలుపంబడినది. ఇట్టిచోట్ల మేము 'పుడమిదొర' యని సవరించుచు 
వచ్చితిమి. విశేషముగ మార్పు చేయ నక్కర లేకుండ దిద్దుటకు వీలున్నచోట్ల 
నిట్లే మరికొన్ని సవరింపంబడినవి.” అని పరిష్మర్తలు చెప్పారు. పండితులు దిద్దిన 
అసలు పాఠాలు దొరికితే “అఖిలకావ్యలక్ష్యసాగరం వ్రాసిన వాళ్ళు సహితం 
ఒకనాడు వాడే అపురూప ప్రయోగాలు మనకు దక్షేవి..” (స. ఆ.సా - 7సం - 
41పుట) నిజమే. కవి ప్రయోగము లెట్టివైనను బరిష్మర్తలు దిద్దుట తప్పే. 


12. వేండి - వండి? : 
ల్లీ వేడి? పురందరు వేయు మాటులు దాయక 
నాజి బోం దరిమిన యవఘకుండు 
వేండి? కృతాంతు మువ్వెట్టి కింకరులతోం 
బనిగొన్న యసమాన భవ్యయశుండు 
వేడి? పయోధిపు వినుత భూషణములు 
కానుకం గొన్న శృంగారమూర్తి 
వేడి? కుబేరు దుర్విక్రమం బెడలించి 
పురిం జూరవెట్టిన భూరియశుండు 
తే॥గీ॥ వేండి? గంధర్వభుజగేంద్ర విబుధయక్ష 
సిద్ధవిద్యాధరాసుర స్తీకదంబ 
సురుచిరస్సారమంగళసూక్రగా త్రి 
వెండి? జయశాలి నా ప్రాణవిభుండు వేండి? (మైరా -3-14) 
ఈ 'వేండి యను ప్రయోగము మాడయ్య మహాభారత ప్రాధప్రయోగమర్శజ్ఞతకు 
దర్పణము. ఈ పద్యములో వేయండి యనునది యతి స్థానములో 7 మాజులు 
ప్రయోగింపంబడినది. 
వేండి - ఏండి యను దానికి రూపాంతరము. ప్రొఢవ్యాకర్త దీనికై ప్రత్యేక 
సూత్రము రచించినాండు. 


పీఠిక 47 


సూ॥ ఆ ఈ శబ్దములకును; ఏ శబ్దమునకును మహదర్ధంబున నన్ని విభక్తుల 
యందును వకారంబు నిత్యముగాను, వైకల్పికముగాను; అమహదర్థంబునం 
(బథమేతర విభక్తుల యందు వచనద్వయంబునం దకార వకారంబులు నిత్యముగాను 
బూర్వాగమంబులగు (ప్రౌఢ -శబ్ద - 53) 
వాండు - వారు; వీండు - వీరు, వేయడు - ఏండు; వేరు - ఏరు; వేనిన్‌ - ఏనిన్‌; 
వేరిన్‌ - ఏరిన్‌; వేనిచేతన్‌ - ఏనిచేతన్‌ మొదలగునవి. వేండు - ఎవండు. 
తే॥గీ॥ వీరిలో ముఖ్యు లెవ్వారు? వేండు రాముం 

డతని యనుజన్ముం డెట్టివాం దనుచుం బలుక (రామా -7-192) 
ప్రొఢవ్యాకరణమునందు శబ్దరత్నాకరమునందు రామాభ్యుదయ ప్రయోగ మొక్కటియే 
చూపంబడినది. అనేక ప్రయోగములు గలవు. 
కం॥ పార్భుండు వేండీ? పొదువుదు (భార - ద్రోణ -3ఆ -46) 
కం॥ వేరీ? ధరణిపు లల్లయ (కాశీ -1-47) 
కం॥ సరి వేరీ? జలరాశివేష్టితమహీ - చక్రంబునన్‌ (కాశీ -1-54) 
శా॥ వేరీ? ని న్నెదిరింపంగా జగమునన్‌ - వీరుల్‌ (హర -7-146) 
తే॥గీ॥ విద్యమాననృపాళిలో - వేరు సాటి. (ఇందుమతీ -1-64) 
వేరు - ఏరు - ఎవరు. 
ఆ.వె భామలార! రండు నాముద్దు తనయుండు 

వేండి? వేడి? యనుచు వేండి వేండి 

వేండి వేండి నీరు వెడంద కాటుక కంటి 

కొలుంకు లండ మాటి కొలుకుచుండ (సారంగ -3-79) 


అని చేమకూరవారి సారంగధరచరిత్రము. ఇది సారంగధరునకై రత్నాంగి విలాపము. 
నా ముద్దు తనయుండు; వేండి? వేండి? = ఏండీ? ఏండీ?; వేండి వేండి = 
ప్రార్థించి ప్రార్థించి; వేండి వేండి నీరు = వెచ్చవెచ్చని యశ్రువులు. తక్కినది సులభము. 


13. కొన్ని వింత ప్రయోగములు : 

కం॥ చేరకు 'పాతివ్రత్యలి (మైరా -3-162) 

“పతివ్రతలి నని యుండవలయును. పతివ్రత యొక్క భావము పాతివ్రత్యము. 
“నత్యరపొతుం డను దానికి 'నత్యరాపాత్యుండని విల్లలమల్బికవి 
ప్రయోగించినాండు. 


24 


48 మైరావణచరిత్రము 


ఉ|| సత్యవిహీనుండై చను రసాతలనాథుని తోడం జేయు సాం 

గత్యము కోటి వచ్చినను గాదు సుధీజనకోటి కాశ్రయా 

వ్యత్యయభూతి నెవ్వం డభివాంఛితుయడౌ భువి నట్టి'సత్యరా 

హిత్యు' డొనర్చు దుష్కృతుల కెల్లంబురోహితుం డెల్లయౌం దుదిన్‌. 

(జైమిని - 4-130) 

కొందటు తెలుంగుకవు లిట్లే “సహాయ - సాహాయ్య) “మత్సర - మాత్సర్య) అజయ్య 
- అజేయ” ప్రభృతి శబ్దములను ఛందోల_ నుకూలతకై వ్యత్యయముగాం 
బయోగించినారు. 
మ॥ నరనాథుండు తలంక వార్డు లినికెన్‌ (మైరా -3-92) 
“ఇంకు అనుదానికి 'ఇనుకు అని ప్రయోగించినాండు. 
ఇట్లే 'ఘోటించు (3-31); “రూడించు' (3-65) మొదలగు క్రియారూపము 
లిందుం గలవు. 

ఇట్లే తక్కిన విశేషము లెజుంగవలయును. 


మాడయ్య యనుకరించిన ప్రాచీనకవులు 

ప్రాచీనకవు లందజు కొలందిగనో గొప్పగనో పూర్వకవుల ననుకరించిన వారే. 

మాడయ్యకూడ నాలుగైదు తావులలో ననుకరించినాండు. 

వాల్మీకి - మాడయ్య : 

ఉపమలను రాశులుగాం బోయుట వాల్మీకి ప్రధానలక్షణము. 

శో వృత్తశీలకులే జాతా మాచారవతి ధార్మికే। 
పునఃసంస్మారమాపన్నాం జాతామివ చ దుష్ములే (10) 
అభూతే నాపవాదేన కీర్తిం నిపతితా మివ। 
ఆమ్నాయానా మయోగేన విద్యామ్‌ ప్రశిథిలా మివ॥ (11) 
సన్నా మివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితామ్‌। 
పూజా మివ పరిక్షీణా మాశామ్‌ ప్రతిహతా మివ॥ (12) 
ఆయతీ మివ విధ్వస్తా మాజ్ఞామ్‌ ప్రతిహతా మివ। 
దీప్తా మివ దిశం కాలే పూజా మపహృతా మివ॥ (13) 
పద్మినీ మివ విధ్వస్తాం హతశూరాం చమూ మివ। 
ప్రభా మివ తమోధ్వస్తా ముపక్షీణా మివాపగామ్‌॥ (14) 
వేదీ మివ పరామృష్టాం శానా మగ్నిశిఖా మివ। 


పీఠిక 49 


హస్తిహస్తపరామృష్టా మాకులామ్‌ పద్మినీ మివ॥। (16) 
తిశోకాతురాం శుష్మాం నదీం విస్రావితామివ। 
రయా మృజయా హీనాం కృష్ణపక్షనిశా మివ॥। (17) 


అనువ్రతాం రామమతీవ మైథిలీమ్‌ 
ప్రలోభయామాస వధాయ రావణః॥ (23) (వాల్మీకి -సుందర -19స.) 
ఇది యశోకవనము లోని సీతావర్ణనము. 


న్‌ చంద్రుండు లేనట్టి - శర్వరి భంగిని 
వనజబంధుండు లేని - దినము పగిది 
ధవుండు వాసిన పద్మ - దళనేత్ర చందాన 
జనపతి లేని రా-ష్టంబు పగిది 
జలములు లేనట్టి - జలజాకరము భాతి 
విద్య యేమియు లేని - విప్ర మాడ్మి 
నుడివోయి యుండిన - యుర్వీరుహము పోలి 
ప్రాణంబు లేని గా- త్రంబు లీల 


తే॥గీ॥ శుభములను బాసి సర్వంబు - శూన్య మగుచు 
సోలి పడి యున్న కపిసేనం - జొచ్చి చూచి 
మిమ్ముం బొడంగాన కక్కడ - మిగుల భీతిం 
బుడమిపైం బడి పెనుమూర్భం - బొంది తేటి. (మైరా -2-47) 
ఇక్కడ నుపమలు మాలగా గ్రువ్వంబడినవి. 


బాణుండు - మాడయ్య : 

వ॥ అస్తి పూర్వాపర జలనిధివేలావలగ్నా మధ్యదేశాలంకారభూతా మేఖలేవ భువో 
వనకరికులమదజల సేకసంవర్ధితై రతివికచధవళకుసుమనికర మత్యుచ్చతయా 
తారాగణమివ..... ప్రేతాధిపనగరీవ సదాసన్నిహితమృత్యుభీషణా మహిషాధిష్టితా 
చ; సమరోద్యతపతాకినీవ బాణాసనారోపితశిలీముఖా వివిక్తసింహనాదా చ; 


25 


50 మైరావణచరిత్రము 


కాత్యాయనీవ ప్రచలితఖద్దభీషణా రక్తచందనాలంకృతాచ ...... వింధ్యాటవీ నామ॥ 
ఇది కాదంబరిలో వింధ్యాటవీవర్ణనము. 


వ॥ మటియు గరుడకేతను హస్తాంబుజంబునుంబోలె శంఖచక్రగదాఖరద్గశార్‌జ్ఞాది 
దివ్యాయుధవప్రకరంబై; రత్నాకరంబునుం బోలె వీరదైతేయకిరీటకోటి 
నిర్మలమణిప్రభాభాసురంబై......మరుత్తనయు ప్రతాపానలజ్వాలాభీలంబై యున్న 
యక్కలని మధ్యంబునందుం బడి యున్న మైరావణుం గాంచి చేర నరిగి. (మైరా 
-3-146) 

ఇది రణరంగవర్దనము. ఈ వచనము శ్లిష్టోపమలు లేకపోయినను బాణుని 
కాదంబరీశైలిలో సాగినది. 


శ్రీనాథుడు - మాడయ్య : 
స్స తన కృపాణము సముద్ధతవైరిశుద్ధాంత 
తాటంకముల కెగ్గుం దలంచుచుండ (శృ.నై. 1-9) 
ఇది శృంగారనైషధములోం గృతిపతి యగు మామిడిసింగన ప్రశంస. 


పీ| తన కీర్తి దిక్సాలతరుణీఘనస్తన 
తారహారములతోం ద్రస్తరింప (మైరా -1-15) 
ఇది మైరావణచరిత్రలోం గృతిభర్తయగు లేజర్ల గోపన్న వర్ణనము. 
ఈ సీసపాదముల యందలి “'త్రస్తరింపి - సిగ్గుపబుపి - చెలిమిసేయి - 
శఓజచూపి - అను క్రియారూపములు శ్రీనాథుని పోహణింపే. 
స్స భానుబింబంబులు పం(డైండు నుదయించి 
కజవాండి బీజిండ కాయకుండ (భీమ -8-82) 
ఇది భీమేశ్వర పురాణములో ద్రాక్షారామ వర్ణనము. 
స్స భానుబింబంబులు పండ్రెండు నొక్కటై 
తరుచరరూపంబుం దాల్చెనొక్చా! (మైరా -3-58) 
ఇది మైరావణచరిత్రలో హనుమద్వర్ణనము. 
పోతన - మాడయ్య : 
మాడయ్య పోతనగారి భాగవతము నెక్కువ మాజులు పారాయణము చేసిన కవి. 
కం నడవదు నిలయము వెలువడి 
తడవదు పరపురుషగుణముం దనపతి నుడువుం 


కం॥ 


కం॥ 


Gil 


చ॥ 


చ॥ 


కం॥ 


గడవదు వితరణకరుణలు 
విడువదు లక్కాంబ విబుధవిసరము వొగదన్‌. (భాగ -1స్మ -25) 


నభువ రధర్మ మశరణుల 
విడువరు చేపట్టి యెట్టి వేళల నైనన్‌ 
నొడువరు నాలుక నన్భతము 
నడవరు చలిచీమ నైన నప్పురి శూద్రుల్‌. (మైరా -1-46) 
ఏలితివి మూడు జగములు 
దోలితి వింద్రాదిసురలం దొల్లిటి వారిం 
బోలితివి దానగుణములం 
జాలితివీ రాక్షసులను సంరక్షింపన్‌. (భాగ -రిస్క -562) 
తోలితి వెల్ల దేవతల దూరగం బాజంగ విక్రమంబుగన్‌ 
వ్రాలితి వజ్జసూను హరివాసుకికంకణు లట్లు పేర్మితో 
నేలితి వెల్ల లోకములు నెవ్వరు మార్మొనకుండ ధీరతన్‌ 
జాలితి వెంతయున్‌ దనుజసంఘము౯ ట్రోవంగ రావణేశ్వరా! 
(మైరా -1-96) 
వెజిచిన వాని దైన్యమున వేందుటు నొందిన వాని నిద్రమై 
మటఅచిన వాని సౌఖ్యముగ మద్యముం ద్రావిన వాని భగ్నుండై 
పజఅిచిన వాని సాధుజడభావము వానిని గావుమంచు వా 26 
చజచిన వాని గామినులం జంపుట ధర్మము గాదు ఫల్లునా! 
(భాగ -1స్మ -155) 
చజచెను వాల మెత్తి ఘనసత్త్వము మీజంగ దైత్యునుగ్రతన్‌ 
గజచెను వాండు వాయుజుని కంఠ మతం డమరారి దంతమున్‌ 
విజిచెను రక్తముల్‌ దొజుగ వీంకను దద్దనుజుండు పావనిం 
బజచెను ముష్టిఘట్టనలం బావని వ్రచ్చెను గోళ్ళ నాతనిన్‌. 
(మైరా -8-104) 
పాడిరి గంధర్యోత్తము 
లాడిరి రంభాదికాంత లానందమునం 
గూడిరి సిద్దులు భయముల 


52 


కం॥ 


Gil 


శౌా॥॥ 


మైరావణచరిత్రము 


వీడిరి చారణులు మొరసె వేల్పుల ఖేరుల్‌. (భాగ -10స్క్మ -1-107) 
పాడిరి తుంబురునారదు 

లాడిరి యచ్చరలు విబుధు లంబరవీథధిం 

గూడిరి కనుంగొన దానవు 

లోడిరి యింకనుచు మౌను లుబ్బిరి యంతన్‌. (మైరా -3-1783) 
అహిత జయోపాయు నతికాయు విస్ఫుట 

సాంద్రమదోన్మత్తు నింద్రజిత్తు (మైరా -1-101) 

పట్టుదు - కట్టుదు - కొట్టుదు - మట్టుదు (మైరా -2-67) 
సాధింతున్‌ - క్రోధింతున్‌ - శోధింతున్‌ - బాధింతున్‌ (మైరా -2-68) 


ఇటువంటి పద్యము లన్నియు బోతన గారి మూసలోం బోసినవే. 
అనంతామాత్యుండు - మాడయ్య 


కం॥ 


కం॥ 


కం॥ 


కం॥ 


ఆడకు మసత్యభాషలు 

కూడకు గొజంగాని వాని గొంకక యొరు లె 
గాడిన నెదు రుత్తర మీం 

జూడకు విని వినని వాని చొప్పున జనుమీ! 


ఒంటి చరింపకు పొలమున 

నింటికిం గడు ప్రొద్దు గలుగ నేతెంచుచు రా 
వెంటబడి పొడుచు గోవుల 

జంటం జనకు క్రయ్యంబడక సందడి యగుచోన్‌. 


అంగజకేలికిం దివిరెడు 

పుంగవులను మసరు కవిసి పోరాడకు వీం 

కం గాలు ద్రవ్వు వృషభము 

లం గదియకు తెవులు గొంటులం గూడకుమీ! 
తొడుకుం దినంబోవు పసరము 

బడిం బోకుము తురగగార్దభద్విరదాదుల్‌ 
నడచు పథంబున కడ్డము 

సుడియకు దుర్దనులు మెలంగుచో నిలువకుమీ! 


కం॥ 


నూతుల దరులను లోంతగు 

పాతటి కసవులను నెట్టి పచ్చిక యున్నన్‌ 

బ్రాతిపడి మేయం బోకుము 

మూతి నిడకు ముగ్రసత్త్వములు గల నీటన్‌. (భోజరా -6-29.. 38) 


ఇవి భోజరాజీయములో గోవ్యాఘ్రసంవాదములో నావు లేంగదూడకుం జెప్పిన 
నీతిపద్యములు. 


కం॥ 


కం॥ 


కం॥ 


చాలించు మింక మది వగ 

లాలించుము పుణ్యచరితము లనిశము జిహ్వన్‌ 

గీలించు సత్యవాక్యము 

పాలించుము దైత్యవరులం బ్రమదం బెసంగన్‌. 

చేరకు పాతివ్రత్యలం 

గోరకు పరధనము లెంత కోపం బైనన్‌ 

బోరకు విప్రల తోడను 

నేరకు కల లోన నైన నిష్టురభాషల్‌. 

మనుపుము దీనజనావళి 

మనుపుము బాంధవులంబ్రీతి మణి దానవులన్‌ 

దనుపుము పితృదైవంబుల 

ననుపుము సత్కీర్తి దిశల కరుగం బేర్మిన్‌. (మైరా -3-161 ... 163) 
ఇవి హనుమంతుండు నీలమేఘున కుపదేశించిన నీతిపద్యములు. ఇందలి 


(క్రియానుప్రాసముల పద్దతి పోతనామాత్యునిది. నీతిపద్యములు చెప్పు వైఖరి 
యనంతామాత్యునిది. ఇద్దబు మహాకవుల శైలి నొకచోటం గలుపుట మాడయ్య 


ప్రత్యేకత. 


మాడయ్య ననుసరించిన యనంతరకవులు 


మాడయ్య = నంది తిమ్మన | 


స్స 


ఇరుగెలంకుల దైత్యతరుణీకదంబంబు 
గొలువ గద్దియ మీంద నలరు దాని 
సలిలత సత్మళా సౌభాగ్యరేఖలం 
బౌలోమి యొప్పులం బరంగు దాని 


27 


54 


తే॥గీ॥ 


మైరావణచరిత్రము 


నవరత్నమయభూషణములకుం దనమూర్తి 
భూషణంబై యుండం బొలుచు దాని 
మృదుపాణిపద్మంబు మెజుంగుం జెక్కిటం జేర్చి 
తన భర్త సేమంబుం దలంచు దాని 
వృద్ధపుణ్యాంగనలు సెప్ప వీనులలరం 
గథలు వినుచున్న ధర్మమార్గంబు దాని 
గలితతన్వంగి మాతంగిం గాంచి మొక్కి 
హస్తములు మోడ్చి కడుం గంపితాత్మ లగుచు. (మైరా -3-185) 


ఇది మైరావణుని భార్య యగు మాతంగి వర్ణనము. 


స్స 


తే॥గీ॥ 


తొడలపై జాంచిన యడుగుంగెందమ్ముల 
నొయ్యనం బౌలోమి యొత్తుచుండం 
బార్వభాగంబునం బంకేరుహాసను 
కామినీరత్నంబు కతలు సెప్పం 
బనింబూని యంతంత వినయావనతవృత్తి 
సప్తర్శికాంతలు సంచరింప 
వీజనచామరవీటీకరండాది 
కములు దికృతిసతీగణము దాల్చ్ప 
విమలచింతామణీమయవేది మీందం 
గల్పకలతాంతకల్పితతల్పసీమ 
నధివసించిన నిఖిలలోకైకవంద్య 
నమరమౌక్తికశుక్తి నయ్యదితిం గనియె. (పారి -3-24) 


ఇది స్వర్గలోకము నందలి యదితి (దేవమాత) వర్ణనము. 
ఇద్దజు పూర్వకథలు వినుచున్నవారే. 
ఈ యనుకరణమును మొదట గుర్తించినవా రారుద్ర గారు. 


మాడయ్య - అల్లసాని పెద్దన : 


స్స 


అసువుల నున్నారు వసుధేశు లను వార్త 
వీనులు చల్లంగా విందు నొక్కా 
విని వారి కడకును దనుజు లెవ్వరు నాదు 


పీఠిక 55 


పొల మెజుంగక యుండ బోదునొక్కొ? 
పోయి కన్నుల కాంక్ష వోవంగ నంతట 

నా తపః ఫలముల జూతు నొక్కొ? 
చూచినప్పుడె వారిం జోద్యంబుగాం బోయి 

వనచరావళిలోన నునుతు నొక్కొ? 


తే॥గీ॥ యనికిం జనుదెంచు మైరావణుని వధించి 

చెనంటి దైత్యుల నీజుగాం జేతు నొక్కా 

కాక దైవాజ్ఞ యేమిగాం గలుగు నొక్కొ? 

యనుచు జింతించుచుండు నయ్యవసరమున. (మైరా -2-123) 
ఇది హనుమంతు నాత్మగతము. 


స్కీ, నను నిముసంబు గానక యున్న నూరెల్ల 
నరయు మజ్జనకుం డెం తడలునొక్కొ? 
యెపుడు సంధ్యల యందు నిలువెళ్ళ నీకన 
న్నోమెడు తల్లి యెం తొఅలు నొక్కా? 
యనుకూలవతి నాదు మనసులో వర్తించు 
కులకాంత మది నెంత కుందు నొక్కొ? 
కెడం దోడునీడలై క్రీడించు సచ్చాత్రు 
లింతకు నెంత చింతింతు రొక్కొ? 


తే॥గీ॥ యతిథిసంతర్పణంబు లేమయ్యె నొక్కొ? 

యగ్ను లేమయ్యె నొక్కా? నిత్యంబు లైన 

కృత్యములం బాపి దైవంబ కినుక నిట్లు 

పాజవైచితె మిన్నులు పడ్డచోట. (మను - 2-17) 
ఇది ప్రవరుని మనోగతము. 
మాడయ్య సీసపద్యపాదము లందలి క్రియాముక్తపదగ్రస్తమును పెద్దన యీ క్రింది 
సీసములో సాధించినాండు. 
సీ॥  తీర్థసంవాసు లేతెంచినా రని విన్న 

నెదురుగా నేంగు ద వ్వెంత యైన 
నేంగి తత్సదముల కెజంగి యింటికిం దెచ్చుం 


28 


56 మైరావణచరిత్రము 


దెచ్చి సద్భక్తి నాతిథ్య మిచ్చు 

నిచ్చి యిష్టాన్న సంతృప్తులుగాం జేయుం 
జేసి కూర్చున్నచోం జేరవచ్చు 

వచ్చి యిద్ధరం గల్లు వనధిపర్వతసరి 
త్తీరమాహాత్యముల్‌ తెలియ నడుగు 

తే॥గీ॥ నడిగి యోజన పరిమాణ మరయు నరసి 

పోవలయు జూడ ననుచు నూర్చులు నిగుడ్చు 

ననుదినము తీర్థసందర్భ్శనాభిలాష 

మాత్మ నుప్పాంగ నత్తరుణాగ్నిహోత్రి. (మను -1-57) 


మాడయ్య - శ్రీకృష్ణదేవరాయలు : 
చ॥ ఒసపరి యైన రాజనపుటోగిరమున్‌ మిరియంపుంగూరలున్‌ 
గసగస లానవాలుం గడుం గమ్మని నేయిని బిండివంటలున్‌ 
రసములుం బాయసంబు మధురంపుఫలంబులు నూరుంగాయలున్‌ 
బసగల భక్తితోం బసిండి పళ్ళిర మందునం బెట్టె నెంతయున్‌. 
(మైరా -3-189) 
ఇవి కౌసల్య వడ్డించిన భోజన పదార్థములు. 
చ॥ తెలి నులి వెచ్చ యోగిరముం దియ్యని చారులు. దిమ్మనంబులున్‌ 
బలుచని యంబళుల్‌ చెజుకుపా లెడనీళ్ళు రసావళుల్‌ ఫలం 
బులును సుగంధిశీతజలముల్‌ వడంబిందెలు నీరుం జల్లయున్‌ 
వెలయంగం బెట్టు భోజనము వేసవిం జందనచర్చ మున్నుగన్‌. 
(ఆముక్త -1-81) 
ఇది విష్ణుచిత్తుండు పెట్టిన భోజనవర్ణనము. 
మాడయ్య పద్యము లోని 'మిరియపుంగూరలు), నేయి, “పాయసము” 'ఊరుం 
గాయలు రాయల వారి తరువాతి పద్యములో వచ్చినవి. 
మ॥ పునుగుందావి నవోదనంబు 'మిరియంపుంబొళ్ళ'తోం జట్టి చు 
య్యను నాదాటిని 'కూరగుంపు ముకుమందై యేర్చు నావం జిగు 
ర్మొను పచ్చళ్ళును “బాయసాన్నములు” “నూరుంగాయలున్‌” జే సుజు 
క్కను 'నేయుం” జిజుపాల వెల్లువగ నాహారం బిడున్‌ సీతునన్‌. 
(ఆముక్త -1-82) 


పీఠిక 57 


తమ యన్నగారిని మెప్పించిన మాడయ్య పద్యము రాయల వారి కీపద్యములు 
రచించు సమయములో మెదడులో మెదలియే యుండును. 


మాడయ్య - చిత్రకవిసింగరార్యులు : 
చ॥ కలువలు కుందం దామరలు కౌతుక మందం జకోరవర్షముల్‌ 
చలమును బొంద జారజనసంఘవిహారము పెంపు గుంద ది 
కులు వెలుంగొందం దస్మరులు గుందం దమః పటలంబు చింద వే 
ల్పులు వొగడంద భాస్మరుండు పూర్వమహీధర మెక్కె నెంతయున్‌. 
(మైరా -3-175) 
ఈ సూర్యోదయ వర్ణనములోం (గియానుప్రాసము చక్కంగాం గుదిరినది. 
చ॥ కలువల నిద్ర లేపి రతికాంతుని మాంద్యము వాపి పుష్మర 
స్థలి దిమిరంబుం జోపి రతిం జాలని బాలల నూపి దేవతా 
వళి కమృతంబుం జేంపి యల వాసవదిక్సతి కుండలంబునై 
కలువల టేని మండలము కాంతిలు చున్నది తూర్చుకొండపై. 
(బిల్ల -2 -52) 
ఈ చంద్రోదయవర్ణనములో సింగరార్యుండు లెస్సగా ననుకరించినాండు. 
ఇ ట్లుత్తమత్రేణికిం జెందిన మహాకవుల కుపజీవ్యుం డైన మాడయ్య గొప్పకవి 
కనుకనే తస్మరకవిరాజులను దట్టింపంగల్లినాండు. 


మైరావణ చరిత్ర విశిష్టత 
ఈ మైరావణ చరిత్రము శ్రీకృష్ణదేవరాయల ప్రబంధయుగమునకు ముందు 
15వ శతాబ్ది యుత్తరార్థములో వెలసిన కావ్య మగుటచే నాంధ్ర సాహిత్యములో 
దీనికి విశిష్టస్థానము గలదు. కథావస్తు వద్భుతమైనది. మాడయ్య కవితాశైలి 
ధారాళమైనది. పద్యము లన్నియు. గుంటి నడక లేక హాయిగా సాగినవి. 
అందువలన నీ కావ్యము తరువాతి కవుల నెక్కువగా నాకర్షించినది. తెలుగులోని 
వివిధప్రక్రియలలో మైరావణ చరిత్రములు వెలసినవి. 


ద్విపద కావ్యములు 
1. కాచన 2. పోలుమంచి బసవన 8. పాతూరి తిమ్మయ 4. చంద్రగిరి 
చిన్నయ 5. కైప లక్ష్మీనరనింహశాస్తి 6. బసవప్పకవి ప్రత్యేకముగా 


29 


58 మైరావణచరిత్రము 


ద్విపదమైరావణచరిత్రలు రచించినారు. వీని వివరణము డా॥ టి.సుశీలగారు 
రచించిన 'ద్విపదసాహిత్యచరిత్ర (214....218 పుటలులోం గలదు. 


వీనిలో గాచన ద్విపద మైరావణచరిత్రము తంజావూరు సరస్వతీమహల్‌ 
(గ్రంథాలయము వారిచే 1950లో బ్రకటింపంబడినది. 


దీనిలో 881 ద్విపద లనంగా 1662 పాదములు గలవు. 


మాడయ్య కావ్యములో నగస్తుండు వక్త. శ్రీరాముండు (శ్రోత. వాల్మీకి 
రామాయణములో నుత్తరకాండములో నగస్యమహర్షి రావణాది కథలు చెప్పుటచే 
మాడయ్య కూడ మైరావణకథ నగస్యునిచేం జెప్పించెను. కాచనకృతిలో వసిష్థమహర్షి 
వక్త. శ్రీరాముండు శ్రోత. వాసిష్ట రామాయణము ననుసరించి కాచన వసిష్ణునిచే 
మైరావణకథ చెప్పించెను. కాచన కొన్ని తావులలో మాడయ్య ననుసరించెను. 
సూచీముఖుని 'సూదిముఖు”ండని వాడెను. హనుమంతుండు 'ముంగిసి యగుట 
మొదలగు కొన్ని మార్చులీ ద్విపదకావ్యములోం గలవు. 


తక్కిన ద్విపదకావ్యము లముద్రితములు. 


యక్ష గానములు 

1. బూచువల్లె కొండయ్య 2. పురాణం పిచ్చయ్యశాస్త్రి 3. నల్లమిల్లి 
బసివిరెడ్డి 4. కొల్లూరు పురుషోత్తమకవి ప్రత్యేకయక్షగానములు రచించినారు. 

వీరిలో శ్రీవురాణం విచ్చయ్యశా(న్తిగారు గొవ్పకవి. వీరి 
“'విజయాశ్వచరిత్రము” ప్రౌఢ ప్రబంధము. 1. కపటవేశ్యానాటకము లై 
శశిరేఖాపరిణయము 8. యక్షప్రశ్నలు 4. అర్షునవిజయము (సైంధవ సంహారము) 
5. చిత్రాంగీసారంగధరము 6. గౌరీశంకరసంవాదము వీరి యితరకృతులు. 

ఈ యక్షగానముల వివరణము. డా॥ యస్‌. వి. జోగారావుగారి 
“'యక్షగానవాజ్మయచరి(తిలోం గలదు. వీరి (ప్రతిపాదనమును బట్టి 4 
యక్షగానకృతులు ముద్రితము లైనట్లు తెలియుచున్నది. 


నాటకములు 


1. శ్రీగూడూరు కోటీ శ్వరరావుగారు రచించిన “మారుతిమైరావణ 
సంగ్రామము - 5 అంకముల నాటకము. తెనాలిలో శ్రీభవానీ ముద్రాలయము 
నందు 1924 లోం బ్రచురింపంబడినది. 1. పురూరవ 2. సంపూర్ణరామాయణము 


పీఠిక 59 


3. సీతాకల్యాణము 4. మారుతివిజయము ర్‌. వీరభద్రవిజయము 6. కాంతామతి 
7.జగన్మోహన ది. పద్మినీలోకబాంధవము వీరి యితర నాటకములు. 


2. 'కవికుమారి - 'కవితావిశారది బిరుదాంకితు లగు శ్రీఅయ్యగారి విశ్వేశ్వరరావు 
గారు 'మైరావణి నాటకమును రచించిరి. ఇది కాళహస్తి తమ్మారావు & సన్స్‌ 
రాజమండ్రి వారిచే 1947లో బ్రకటింపంబడినది. 


వచనకావ్యములు 
1. (బ్రహ్మశ్రీ పురాణం పిచ్చయ్యశాస్త్రి గారు 'విచిత్రమైరావణవచనము' రచించిరి. 
ఇది యస్‌.వి.గోపాల్‌ & కంపెనీ - చెన్నపురివారిచే 1940లో బ్రకటింపం 
బడినది. 


2. వావిళ్ళవా రొక మైరావణవచనకావ్యమును (16 పుటలు) -1948లోం 
బ్రకటించిరి. ఇది యజ్ఞాతకర్త్షృకము. 


3. మైరావణచరిత్రమను మటౌక వచనకావ్యము కూడం టబ్రచురింపంబడదినది. 
ఇది వావిళ్ళ వారి గ్రంథము కంటె భిన్నమైనది. 


చలన చిత్రములు 


1940లో; 1964లో రెండు 'మైరావణి చలన చిత్రములు వచ్చినవి. 
(పైండిపాల : తెలుంగు సినిమాపాట చరిత్ర 342; 347 పుటలు) 


ఈ విధముగా వివిధ ప్రక్రియలలో మైరావణకథ యాంధ్రదేశములో 
నాబాలగోపాలము ప్రసిద్ధమైనది. దీనికి మూలపురుషుండు మాడయ్య. మాడయ్య 
మైరావణ చరిత్రమును ముద్దరాజురామన, అప్పకవి, కూచిమంచి తిమ్మకవి, 
కూచిమంచి వేంకటరాయండు, అడిదము సూరకవి వంటి వారు తమ 
లక్షణ[గ్రంథములలో నుదాహరింపలేదు. దీని ప్రతులు దుర్లభము లగుటయే ప్రధాన 
కారణము. మాడయ్య 'యఖీల కావ్యలక్షణ లక్ష్యసాగరము” (మైరా -1-18) 
(కోడించినవాండే. 

కవుల చరిత్రలోం గందుకూరి వారు, తరంగిణిలోం జాగంటివారు, 
సప్తశతిలో బులుసువారు, సమగ్రాంధ్రసాహిత్యములో నారుద్రగారు మాడయ్యను 
గూర్చి కొంతకుం గొంత వివరించినారు. శబ్దరత్నాకరకారులు, సూర్యరాయాంధ్ర 
నిఘంటుకర్తలు మైరావణచరిత్రమును బ్రమాణముగాం గైకొనినారు. శ్రీదీపాల 


30 


60 మైరావణచరిత్రము 


పిచ్చయ్యశాగ్తిగారు భాగవతపాఠపరిశోధనములో దీని నుపయోగించినారు. 
ప్రస్తుత పరిషృరణము 

ఈ కావ్యము మొట్టమొదట శ్రీవిద్వజ్ఞనరంజనీ ముద్రాక్షరశాల; 
పిఠాపురము వారిచే ముద్రింపంబడి కవితాపత్రికాధిపతులచే 1914లోం బ్రకటింపం 
బడినది. దీని నంపాదకులు రామకృష్ణకవులు. ముద్రణధనప్రదాతలు 
పిఠాపురప్రభువులు శ్రీరాజారావు సూర్యారావు బహద్దూరుగారు. నాంటికి నేంటికి 
నిది యొక్కటే ముద్రణము. అప్పుడు 750 ప్రతులు మాత్రమే ప్రచురింపంబడినవి. 
దీని ప్రతులు నేడు గ్రంథధాలయములలోం గూడ లభింపవు. 


శ్రీరామకృష్ణకవులు దీనికి 4 పుటల లఘుపీఠికను రచించిరి. దీనిలోం 
గవిప్రయోగముల లోని దోషములు చూపుట తప్పం దక్కిన విశేషము లేమియు 
లేవు. దినిని శ్రీరామకృష్ణకవులు శ్రద్ధగా సంస్మరింపలేదని చెప్పుటకుం 
జింతించుచున్నాను. శ్రీ బహుజనవల్లినసీతారామాచార్యుల వాయత(వతి 
యాంధ్రప్రచారిణీ తాళషత్రప్రతి దీనికాధారము. అనేక ముద్రణ దోషములు గలవు. 
9 ముద్రణ దోషములను శుద్ధపత్రికలో నిచ్చినారు. అనేక పాఠదోషములు గలవు. 


కవిస్తుతిలో 'బదరుసేను' అని కలదు. 'ప్రవరసేను అని యుండవలెను. 
శ్రీరామచంద్రుని సభావర్ణనములో “భరత - మతంగ - కాహళ - దంతి” యని 
కలదు. కాహళ - బాకా దంతి = ఏనుంగు. పండిత్రేణిలో వీనికి సందర్భము 
లేదు. 'కోహల - దత్తిలి యని యుండవలయును. వీరు సంగీతశాస్తకర్తలు. 
మల్లినాథుని వ్యాఖ్యలలో నుదాహరింపంబడిన వారు. 'దత్తిలము” నాదగ్గజం గలదు. 
“విశ్వావసు తుంబురు నార దాంజనేయ భరత మతంగ కోహల దత్తిల ప్రభృతి 
గాంధర్వ కౌశల గౌరవ స్మరణ కారణ గాన మాధురీధురీణతాప్రీణితబుధశ్రేణికులగు 
వైణికులును” (కళా -1-11) అని కళాపూర్ణ్జోదయము. ఆటవెలంది 
పద్యములకుముందు గీ. అని కలదు. చంపకమాలకు ముందు 'శా”. అని కలదు. 
సీసపద్యముల క్రింది తేటగీతులకు తే.గీ.” అను గుర్తులేదు. ఇవి తేటగీతులో 
యాటవెలందులో సామాన్యపాఠకులకు6 దెలియదు. మజియుం గొన్ని వర్ణక్రమ 
దోషములు గలవు. 

ఏదో విధముగా దీనిని ముద్రింపించి శ్రీరామకృష్ణకవులు మహోపకారము 
చేసినారు. లేనిచో నపురూపమైన యీ కావ్యమంతరించి యుండెడిది. ఎజ్జినగారి 


పీఠిక 61 


నృసింహపురాణమునకుం దాళపత్రగ్రంథము నేండు లభించుట లేదని శ్రీనిడుదవోలు 
వెంకటరావుగారి వక్నణము. 

నేను శ్రీరామకృష్ణకవుల ప్రతిని బట్టియే యీ గ్రంథమును బరిష్మరించితిని. 
ముద్రణ దోషములను, వర్ణక్రమదోషములను సవరించితిని. ప్రశ్న చిహ్నములు 
(7) సంబోధన చిహ్నములు (1) మొదలగు వానిని యథాస్థానముగా నుంచితిని. 
కవిప్రయోగములలో దేనిని దిద్దలేదు. అది పరిష్కర్త పని కాదు. రెండు మూండు 
తావులలో నపపాఠములను సవరించితిని. సవరించిన ప్రతిచోటం బూర్వ 
ముద్రణపాఠమును పాదటిప్పణిలోం జూపితిని. కొన్ని కఠినపదములకు 
శబ్దరత్నాకరసూర్యరాయ నిఘంటువుల ననుసరించి యర్థము లిచ్చితిని. 

తాళపత్రప్రతులతో ముద్రిత ప్రతిని సరిపోల్చి చూచుట నావంటి వానికి 
శక్యము గాదు గదా! అట్లే చేసినచో మటికొన్ని మంచి పాఠములు లభించెడి 
వేమో! యథాశక్తిగా దీనిని బరిష్కరించి విపుల పీఠిక రచించి శ్రీరామోరా గారి 
యవ్యాజౌదార్యముతోం బారకులకు సమర్పించుచున్నాను. ఇందలి గుణదోషములకు 
సహృదయులగు పాఠకులే ప్రమాణము. 

కృతజ్ఞతలు 

ఒకసారి శ్రీరావి మోహనరావు (రామోరా) గారు దీని లోని యాంజనేయ 
దండకము నాత్మజ్యోతిలోం బ్రచురించుటకై యీ కావ్యమును న న్నడిగిరి నా 
దగ్గజం గూడ దీని ప్రతి లేదు. దీనికై 10 సంవత్సరముల నుండి 
ప్రయత్నించుచుంటిని. అమలాపురము - శ్రీకోనసీమ భానోజీ రామర్సు కళాశాలలో 
నా సహోపన్యాసకులు శివలీలావిలాసపరిశోధన[గ్రంథకర్తలు ప్రస్తుతము హైదరాబాదు 
వాస్తవ్యులు నగు డా॥ శ్రీకన్తూరి హానువముంతరావు గారు శ్రీకృష్ణ 
దేవరాయ(గంథాలయము నందలి మైరావణచరిత్రమును సంపాదించి ఛాయాప్రతిని 
నాకుం బంపినారు. ఇదే సమయములో గుంటూరు వాస్తవ్యులు, నరసింహభక్తులు, 
బహుసహగస్తగంథ సంపాదకులు శ్రీఅరిశెట్టి సాయిప్రసాదుగారు కాచన - 
ద్విపదమైరావణచరిత్రకు ఛాయాప్రతినే కాక తక్కిన మైరావణచరిత్రల ముఖపత్ర 
- ప్రథమ పత్రములకు ఛాయాప్రతులను గూడ నొసంగినారు. 

ఈ (గ్రంథమును గూర్చి చెప్పంగానే శతాధిక [గంథప్రకాశకులు 
చిరకాలమిత్రులు శ్రీరావిమోహనరావుగారు 'పీఠిక వ్రాసి పంపుండు. కావ్యమును 


31 


62 మైరావణచరిత్రము 


(బ్రచురింతి”మని వెంటనే తమ యామోదమును దెలిపినారు. రామోరాగా రిప్పటికి 
సుమారు 116 (గంథములు వెలువరించినారు. వీ రిన్ని గ్రంథములు 
వుంఖానువుంఖముగాం (బ్రచురించుటకు వీరి ధర్మపత్ని శ్రీమతి రావి 
కృష్ణకుమారిగారు చేదోడు వాదోడుగా నుండుట ప్రధానకారణము. ఒక ప్రాచీన 
ప్రబంధ రత్నమును లోకమున కర్పించుటకుం (బధానహేతుభూతులగు శ్రీరావి 
కృష్ణకుమారీ - మోహనరావు దంపతులకు, విద్యామిత్రులు శ్రీ కసూరి 
వానువుంతరావు గారికి, శ్రీ అరిశెట్టి సాయి (వసాదుగారికి నా 
కృతజ్ఞతాభినందనములు. 


మాడయ్యకవి కులదైవమగు గుడివాడ శ్రీఖీమేశ్వర స్వామి, యా 
కావ్యనాయకుం డగు హనుమంతుండు, కథాస్వామి యగు శ్రీసీతారామస్వామి 
సర్వదా మనలను రక్షింతురు గాత! 


శ్లో; చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్‌। 
ఏకైకమక్షరమ్‌ ప్రోక్తమ్‌ మహాపాతకనాశనమ్‌॥ 
శ్రీమత్పరమేశ్వరార్చణమస్తు. 


విజయవాడ, ఇట్లు 
శ్రీనందనసంవత్సరకార్తిక సకలసుకవిబుధజనవిధేయుండు, 


బహుళచతుర్దశీసౌమ్యవాసరము, గరిమెళ్ళ సోమయాజులుశర్మ, 
12-19-2012 పుష్పగిరిమహాసంన్థానపండితుండు. 


మజ్జళమ్‌ మహత్‌ 
శ్రీశ్రీశ్రీ 


పీఠిక 63 64 మైరావణచరిత్రము 


ఓన్నమశ్శివాయ 





32 


ఈ మైరావణ చరిత్ర నూతన సంస్కరణము 
గుడివాడలో విజయము చేసియున్న 
శ్రీ పార్వతీ భీమేశ్వరస్వామివారల పాదపద్మముల యందు సమర్ప్చితము. 


ప్రకటన కర్త పరిష్కర్త 
రావి మోహనరావు (రామోరా) గరిమెళ్ళ సోమయాజులు శర్మ 
చీరాల విజయవాడ 


65 


శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు 


మైరావణ చరిత్రము 
ప్రథమాశ్వాసము 
అవతారిక 
Yes మద్భూమిసుతాఘనస్తనతటీ - శ్రీగంధపంకస్సుట 
' క్షేమాలంకృతవక్షుం డాగమగుహా - క్రీడామృగాధీశుండు 
ద్దామస్ఫారపరాక్రముండు రఘునా - థస్వామి యత్యంతని 
త్యామోదంబునం (బ్రోచు నబ్బవిభుగో- పామాత్యచూడామణిన్‌ 1 
చ. ధనపతిమిత్రుం డర్శ్మహిమ - ధామధనంజయ నేత్రుం దంబికా 
స్తనగిరిదుర్ద్ణతస్మరణ - చారుతరస్స్ఫుటగాత్రుం డంబుజా 
సనదివిజాధినాథనత - సారచరిత్రుండు జాహ్నవీభరుం 
డనిశముం (బ్రోచు గాత సుగు - ణాధ్యుని నబ్బయగోపధీమణిన్‌ 2 
చ. అమరగణాధిపార్చితుం డ-హర్చతికాంతిసమానతేజుం డా 
గమపరివేష్టితుండు త్రిజ - గద్వరనిర్మితినైపుణుండు వా 
(గ్రమణుండు పంకజాసనుండు - రమ్యచిరాయువుం జేయుం గాత మ 
త్యమితగుణాభిరాముండగు - నబ్బయగోపనమం్రిశేఖరున్‌ 8 


రత్నాకరునికిం దో-రపుముద్దుంగూంతురు 
పుష్పసాయకుంగన్న - పువ్వుబోణి 

కైరవసుమమిత్రు - గాదిలిసైదోడు 
తమికొంలకులనాడు - తరళ నేత్ర 

హరియురంబున నుండు - నఖీలజగన్నాత 
బంగారుచూపుల - పద్మగంధి 

కామితార్థము లిచ్చు - కల్పభూజముకొమ్మ 
సౌభాగ్యము కెల్ల - జన్మభూమి 

తే॥గీ॥ పరమకల్యాణి కాంచన - పద్మపాణి 

యిన శ్రీలక్ష్మి లేజర్ల - యబ్బమంత్రి 





33 


2 


66 మైరావణచరిత్రము 


గోపయామాత్యు గృహమున - గూర్శ్మింగలిగి 

యురుతరశ్రీల నేప్రొద్దు - నుండుంగాత. 4 
ఉ. శంకరుముద్దుపట్టి జల - జాతదళాక్షునికూర్మిరాణి ట్ర 

నాంకునిం గన్నతల్లి చతు - రాస్యుని కోడలు లోకము ల్నిరా 

తంకసుఖస్థితిన్‌ మనుపు - దైవశిఖామణి లక్ష్మి నిచ్చలున్‌ 

బొంక మెలర్ప నబ్బయ సు - పుత్రుని గోపనింటబ్రోచు నెప్పుడున్‌. 5 
ఉ. పన్నగధారి మేనసగ - పాలునం గాంపుర మున్నబోటి హృ 

ద్యన్నయయోగిహృత్సరసి - జాకరవాస త్రిలోకరక్ష సం 

పన్నతుషారశైలవిభు - పట్టి యపర్ణ భవాని యెప్పుడున్‌ 

మన్ననంజూచుంగాత నవ - మన్మథు నబ్బయగోపధీమణిన్‌. 6 
చ. సరసిజగర్భురాణి శుక - శౌనకచిత్తసరోజభృంగి భా 

సురనిఖీలామరప్రకర - శుద్ధవినూత్న కిరీటరత్నవి 

స్ఫురితపదాబ్దపాణి కడుం - బూనినవేడ్క నటించు గాత స 

ద్దురుమతి యబ్బధీవరుని - గోపయమంకత్రిముఖాంబుజంబునన్‌. 7 


చ. మనసిజవైరిజూటమున - మానితకాంతిని నొప్పుచంద్రునిన్‌ 

గనుంగొని వాంఛతో నమృత - ఖండ మటంచుంగరంబు సాంచి య 

ల్లనం దివియంగ గౌరి యుప - లాలన సేయంగ నుండు నగ్గజా 

ననుందడు సుఖస్థితిన్‌' మనుప - నారత మబ్బయగోపధీమణిన్‌. 8 
క. వినుతింతు నమ్మదంబున 

వినుతసుపటుచాటుకార - విఖ్యాతలస 

ద్ధనతరరామకథారస 

ఘనసముదయమత్తకేకిం - గవివాల్మీకిన్‌. 9 
క. నీరద నీలశరీరుని 

నీరజదళనేత్రు నిగమ - నిర్మిత సూక్రున్‌ 

బారావారగఖీరుని 

పారాశరమౌనింగొల్తుం - బ్రమదం బెసంగన్‌. 10 


1. మనుపునారత - పూర్వముద్రణము 


ప్రథమాశ్వాసము 


2 


సన్నుతి యొనరింతు - సర్వజ్ఞ బిరుదాంక 
భద్రవాచా స్థాణు - భట్టబాణు 

గురుమతి వర్ణింతు - వరపదాలంకార 
కవితార్థవిన్యాసుం - గాళిదాసు 

మదిలోన వర్ణింతు - మహనీయమధురవి 
స్ఫురితశాబ్లోన్మత్తు - సోమదత్తు 

వినయోక్తింగొనియాడు - దును భూరిగర్విత 
కవిగోత్రపాకారి - ఘను మురారిం 

తే.గీ. బ్రార్ధనము సేతు శివభద్రుం - "బ్రవర సేనుం 

జోరు భవభూతి దండి మి-యూరు - బాణు 

మాఘు భారవి నుద్భటు - మజియుం బేరు 

గల కవీంద్రులం జింతింతు - గరిమతోడ. 


ఉ. రక్కసిచేతం జిక్కువడి - రాయిడిం బొందిన యట్టి వేదముల్‌ 
చక్కంగం జేసి వ్యాసుండు ప్ర-శస్తము సేసినభారతం బిలన్‌ 
దక్కంగ నాంధ్రభాష విశ-దంబుగం జెప్పినం నన్న పార్యునిం 
దిక్సనసోమయాజిని మ-దిం దగం గొల్బెదం గావ్యభూతికిన్‌. 

ఉ. _పొంకపుం గావ్యలక్షణము - పోక డెజుంగక దిట్టకూళలై 
కొంకక వంకరర్థములు - గూర్చి సభాస్థలిం బౌఢు లట్లు ని 
శృంకం జరించుచున్‌ సుకవి - సంఘముపల్ముల మెచ్చ కూరకే 


'యంకము సేయవచ్చు నల - యయ్యల మున్నుగం టబ్రస్తుతించెదన్‌. 


వ. అని యిష్టదేవతా ప్రార్థనంబును బురాతనకవిప్రశంసయుం 


గుకవిదుష్ప్రుశంసయుంజెప్ప నాచరించి యేదేనియు నొక్క విచిత్రచరిత్రంబుం 


దెలుంగుబాస నుద్యోగించుసమయంబున. 
సీ. _ తనకీర్తి దిక్సాల - తరుణీఘనస్తన 
తారహారములతోం - దస్రరింపం 
దనమూర్తి యుదధీశ - వనజాక్షహిమధామ 
1 బదరసేను - పూ.ము. అర్థము లేనిది. ప్రవరసేనుండు సేతుబంధ కావ్యకర్త. 


2. పునరుక్తి. లేక వామన భట్టు బాణుని గ్రహింపవలెను. 
3. ఆక్షేపము శ.ర. ఇదే ప్రయోగము. 


67 


34 


68 మైరావణచరిత్రము 


చిత్తసంభవులను - సిగ్గుపబుపC 
దనశౌర్య మద్రీశ - తనయామనోనాథుం 
చిచ్చజకంటితోం - జెలిమి సేయం 
దనదాన మర్మనం-దనకల్పకంబుల 
కొజ్జయై సతతంబు - నోజ చూపం 
తే॥గీ॥ దనమనఃస్ఫూర్తి సురమంత్రి - ననుసరింపం 
దనగభీరిమ వననిధి - తరము డింప 
"వెలసె వెలయుచునున్నాండు - వెలయంగలండు 
గురుతరోదారి లేజర్ల - గోపశౌరి. 15 
వ. ఆమంత్రీశ్వరుం దొక్కనాండు కవిబుధబాంధవాప్తపురోహితామాత్యమి త్రభృత్య 
వర్గంబు లుభయపార్య్వంబులం బరివేష్టించి యుండ సుఖాసీనుండై నన్ను బిలిపించి 
యర్హ పీఠంబునం గూర్చుండ నియమించి సగౌరవంబున నిట్లనియె. 16 
క. సర్వజ్ఞపాదసేవక! 
సర్వాగమశబ్దశాస్త్ర - చతురవివేకా! 
సర్వయమంత్రితనూభవ! 
సర్వేశ్వరమాడసుకవి! సన్నుతచరితా! 17 
మెప్పించినాండవు - మెజవడిం గర్జాట 
నరనాయకుని వీర - నారసింహు 
దట్టించినాండవు - తస్మరకవిరాజులే 
గోట సింగనమంత్రి - కొలువులోనం 
గాంచినాందవు కన - త్మాంచనాభరణంబు 
లేపార నందాపు - రీశుచేత 
నందినాయడవు నుత్త - మాశ్వద్వయంబును 
కిమిడెభూమండల - రమణుచేత 
తే.గీ. నవమతిస్స్ఫూర్తిం (గోడించి - నాండ వఖిల 
కావ్యలక్షణలక్ష్యసా - గరము నెరయ 


1. వెలసి - పూ.ము. 2. రాజి - వేటూరివారి పాఠము. 


2 


ర 


క 


ప్రథమాశ్వాసము 69 


నిన్ను వేర్వేజ నింక వ - ర్జింప నేల 

ప్రోడ వన్నింట సర్వయ - మాడసుకవి. 18 
నీతండ్రి సర్వధీమణి 

నీతల్లి దయావిశుద్ధ - నియమాదరణ 

ఖ్యాతిని భూదేవికి నెన 

యాతతమతి యైన రాచ - మాంబ ధరిత్రిన్‌. 19 
నీయగ్రజుండు దక్షిణ 

రాయన్ఫపప్రవిమలాబ్ధి - రమణీయుండు రా 

మాయణపఠనవ్రతని 

త్యాయతఘనయశుండు మల్ల - నార్యుండు పేర్మిన్‌. 

నీవు మటియును. 

రసములు తొమ్మిదింగలుగు - రమ్యనవార్థసుశబ్దమాధురీ 

విసరము లుల్లసిల్లనతి - విస్ఫుటలక్షణరూఢింటబ్రౌఢిమన్‌ 
రసికులనెమ్మనంబులను - రాగము నొందం దెనుంగుబాస నిం 
పెసంగంగం జెప్ప నేర్తు సరి - యెవ్వరు నీకును మాడధీమణీ! 22 


కావున. 


సుతుండును గుడి నిధి జెటువును 

గృతియును' నల్లిండ్లు వనము - క్రితిలోపల సం 

తతు లిందులోన నెన్నంగం 

గృతివలనం గలుగునండ్రు - కీర్తియు గతియున్‌. 24 


అదియునుంగాక. 


నావియ్య మైన కాస 

క్షావినుతునిసుతున కెట్ట - మం్రీంద్రునకున్‌ 

దేవేంద్రవిజయ మను కథ 

శ్రీవలయంగ ద్విపద మీరు - సెప్పితి రెలమిన్‌. 26 


ఆ.వె ధాత్రిలోన మనకు - గోత్రంబు శాఖయు 


నొక్క టగుట మంచి - యోగ్య మయ్యె 


1. నల్లిండ్లు = అగ్రహారము. శ.ర. ఈ పద్యమే యుదాహృతము. 


35 


70 


మైరావణచరిత్రము 


గానం జెప్పుం డంధ్ర - కవిత మైరావణ 
చరిత మొప్ప నాకు - జయకరముగ. 27 


అని దయం జూచి భవ్యకన - కాంబరగోహయభృత్యవేదికా 
ఘనఘనసారకుంకుమసు - గంధవినూతనభూషణాలితో 
వినయముతోడంగప్పురపు - వీడియ మర్దిని భక్తి నిచ్చి న 

న్ననిపిన మద్దహంబునకు - హర్షముతోడుత వచ్చి యెంతయున్‌. 28 
వలనుగ నాత్మలోన గుడి-వాడపురాధిపు భీమలింగనిం 

దలంచి కరంబు లెత్తి ప్రమ - దంబున మొక్కి నుతించి భక్తిని 

శృలమతి నివ్వటూరిపుర - శాసను మద్దురు మల్లికార్జునున్‌ 

గొలిచి తదాజ్ఞచేం బ్రకట - కోమలకావ్యకళావివేకి నై. 29 


వ. ఏతత్మథాంచత్సాలలోచన కంఠంబునకు నిర్మల తారహారంబునం 
బోలెనొప్పుచున్న కృతినాయకుని వంశావతారం బభివర్ణించెద. 30 


ఇక్కడ (గంథపాతము. 

షషస్ట్రంతములు 
ఇటువంటియన్వయాట్టీకిం 
బటుతరబహువెదశాస్త్ర - పారీణునకున్‌ 
గుటిలామాత్యపయోధర 
పటలస్సుటభీషణప్ర - భంజనమతికిన్‌. 31 
రామాంబాప్రియవరునకుం 
గామితఫలదైకమనుజ - కల్పకమునకున్‌ 
దామరసాక్షలసత్పద 
తామరసరసానుమోది - తనిజహృదలళికిన్‌. 32 
స్వర్గాధిపవైభవునకు 
భర్గశిరోమధ్యసింధు - బంధురతతగీ 
ర్వర్గునకు నిఖీలమార్గని 
రర్గళవిమలోరుకీర్తి - రమణీమణికిన్‌. శకి 


ప్రథమాశ్వాసము 
బాంధవపంకజపంకజ 
బాంధవునకు నమితసత్య - భాషానిధికిన్‌ 
బంధురయువతీజనగణ'" 
బంధూకప్రసవబాణ - పటుహస్తునకున్‌. 
శ్రీవత్సగోత్రమణికిని 
దేవాధిపమంత్రిసద్భశ ఆ దృఢసన్మణికిన్‌ 
భూవరసభాభిసన్నుత 
పావనచరితునకు ధర్మ - పరిపాలునకున్‌. 
ఆజన్మశుద్దునకుంగవి 
రాజాంచితహృత్సరోమరాళంబునకున్‌ 
ధీజననుతవర్తనునకు 


రాజిత లేజర్లమంత్రి - రత్నంబునకున్‌. 


వ. అనవరతాభ్యుదయపరంపరాభీవృద్ధిగా నారచింపం బూనినకృతికిం 
గథాసూత్రంబెట్టి దనిన. 


చ. 


పెలుచన బాలభానుండనం - బిన్నతనం బొగిం గాంచె నెంతయున్‌. 
1. జనగుణ. పూ.ము 
2. యయోధ్యా - పూ.ము. 


గురుతరవైభవోన్నతులం - గూడిన కోసలభూమియందునన్‌ 
సరయువు గల్లు బుణ్యనది - సన్నుత్రికక్కుచు దానిచేరువన్‌ 
సురపతివీటికిన్‌ మిగులు - సొంపు వహించుచు ముక్తికాంతతోం 
బెరసి యయోధ్య నాంగం - బుట భేదన మొప్పు రమానివాసమై. 
ఓపునె యజుం డైన *నయో 

ధ్యాపురవర మిట్టి దట్టి - దని వర్ణింపన్‌ 

శ్రీపతి తనపురి మెచ్చక 

యాపురిలో నుండు వేద్మ - ననవరతంబున్‌. 

వలనుగ నప్పురంబు ఘన - వప్రసమున్నతి యర్ము తేరికి 
న్నలవున దాంటరామి నత - డందుల దిద్దులు దూరి రాకపో 
కలు సతతంబుం జేయుటయుం - గాదె జగంబునం దేట తెల్ల మై 


71 


34 


35 


36 


37 


39 


36 


72 


2 


తే.గీ. 


మైరావణచరిత్రము 


మారుతోద్దూతవి - స్మయతరంగంబులు 
మిన్నేటి తోడుత - మేలమాడం 
గమలనీలోత్సల - కైరవకల్తార 
పుష్పవాసన లుర్వి - బుగులుకొనంగ 
మహదద్భుతగ్రాహ - మత్స్యకచ్చపములు 
సంతతవి(శ్రాంతి - సంచరింప 
బకచక్రవాకష - టృదమరాళంబుల 
నాదంబు చెవుల కా-నంద మొసంగం 
బంత మొప్పంగ బడబాగ్ని - బాధం బట్టి 
యుదధియం దుండి తా వచ్చి - యున్న దనంగం 
బరపు నిడుపును లోతును - బరగం గలిగి 
పరిఘ యొప్పును సాకేత - పురమునందు. 
వేదము లభ్యసించి సుక-విత్వవిలాసము నేర్పుమించి యా 
హాదముతో శతక్రతువు - లద్భుతలీలలుం చేయం గాంచి య 
త్యాదరణంబుతో నతిథి - యాంకలిం జేరిన నన్నమిత్తుర 
య్యాదిమునీంద్రులో - యనంగ నప్పురి విప్రజనంబు లొప్పుగన్‌. 


శరణము వేండుచోట పితృ - సంహరు నైనను గాతు రల్లినన్‌ 
దురమున నేగుదెంచినను - ధూర్జటి నైనను మాజుకొందు రే 
పరుషము లేక వేండినను - బ్రాణము లర్జుల కియ్యం జూతు ర 


ప్పురమునం గల్లురాజకుల - పుంగవు అంతయు సంతసంబునన్‌. 


కొత్తగ నప్పురి వైశ్యుల 

విత్తంబుల కలిమి జెప్ప- విన నద్భుతముల్‌ 
తత్తరుణు లెపుడు దీర్తురు 

ముత్తియముల రంగవల్లి - ముంగిళులందున్‌. 


నడువ రధర్మ మశరణుల 

విడువరు చేపట్టియెట్టి - వేళల నైనన్‌ 
నొడువరు నాలుక నన్ఫతము 

నడవరు చలిచీమ నైన - నప్పురిశూద్రుల్‌. 


41 


42 


43 


44 


45 


46 


ప్రథమాశ్వాసము 


2 


తన నారి తుమ్మెద - తండంబులను గూర్చి 
తిన్నంగాంగొప్పులు - తీర్చి తీర్చి 

తన మేడమీంది కాం-చనకుంభములు దెచ్చి 
వలుదచన్నులమీంద - నిలిపి నిలిపి 

తన చేతి చిలుకబో - దల ముద్దుపలుకులు 
కదు నింపు పుట్టంగం - గఅపి కఅపి 

తనభటావళి యైన - వనమయూరంబుల 
యలసయానంబులు - తెలిపి తెలిపి 


తే.గీ. తనదువిల్లును శరములు - తగ నొనర్చి 
బొమలు కన్నులు నై యుండం - బొందు పటథిచి 
వారకాంతల నప్పుర - వరమునందు 
మరుండు కల్పించె విరహుల - మరులు గొలుప. 


క. రస మొలికెడు కెమ్మోవులు 
పసిండిశలాకలను సిగ్గు - పజపెడు మేనుల్‌ 
ఒసపరి చన్నులు నప్పురి 
బిసరుహనయనలకుం గాక - పెరచోం గలవే? 

చ. అనిమొన శాత్రవు ల్వరపు - నస్తసముద్ధతి కుల్మ దెమ్మెయిన్‌ 
వననిధిమీందం దోలిన జవంబున దాంటెడు పేర్మిగల్లి య 
య్యనిలసమానవేగమున - నశ్వనికాయము వొల్బు నెప్పుడున్‌ 
బనివడి బ్రహ్మ యప్పురిని - బాదరసంబునం జేసెనో యనన్‌. 

ఉ. సంతత సర్వలక్ష్మి గొన - సాంగుచు నుండగ నున్నతస్సుర' 
త్మాంతిదలంకం (గమ్మి మద - ధారలు చెక్కులవెంటం బర్వంగా 
దంతిసమూహ మప్పురిని - దారుణమూర్తులు దాల్చినట్లు మీ 
అంతయు నొప్పు నట్టిసెల - యేరులతోడి నగంబులో యనన్‌. 

చ. తలిరులజొంపము న్న్మెసవి - తద్దయుంబొల్పు పికవ్రజంబులన్‌ 
విలసితపుష్పవాసనల - వీంకను బాడెడితేంటి గుంపులన్‌ 
ఫలములు చప్పలించి రస - పానము జేయుచు బల్ము చిల్మలన్‌ 
గలిగి వనంబు లాపురిం ద్రి-కాలము నొప్పు సమీపభూములన్‌. 

1. తత్సుర - పూ. ము. 


73 


47 


48 


49 


50 


37 


74 


మైరావణచరిత్రము 


వ. మతియు ననేకవైభవంబుల కుతూహలంబుల నింపుసొంపారియుండు 


నక్కాలంబున. 
క. శ్రీమత్రతాపుండమర 
స్తోమానిశసన్నుతాంఘి - తోయజుం డుద్య 
ద్భీమాసురకులనగసు 
త్రాముండు రఘురాముండేలుం - దత్స్పురిం బేర్మిన్‌. 53 


2 


తే.గీ. 


2 


తే.గీ. 


కలలోననైన న-వ్వులమాటకైనను 

బొంకు నాలుక యందుం - బొరయనీండు 
యాచకుం దేమైన - నడుగుచో నిచ్చుట 

గాని లేదని చెప్పి - గడుపండురక 
యంబుజాసనముఖ్యు - లనికి వచ్చిననైన 

వెన్నియ్యండెప్పుడు - వీంక కలిమి 
నాఖశ్రితుండొకవేళ - నపరాధుండైనను 

జేపట్టుటయె కాని- శిక్ష సేయం 
డతులగాంభీర్యధైర్యర - త్నాకరుండు 
సత్యసంధుండు నీతివి- స్తారుం డలఘుం 
దమరతేజుండు తామర - సాప్తకులుండు 
రాజమాత్రుండె దశరథ - రామవిభుండు. 54 


కన్నతల్లియు నన్య - కాంతాలలామయు 
నుల్లంబులోపల - నొక్కరూప 
శరణాగతుం డైన - శాత్రవుండును దోడ 
నుద్భవించినవాండు - నొక్కపోల్మి 
యన్యాయమున వచ్చు - నమరాచలంబును 
జిడిపిరాయియు నొక్క - వడువె చూడ 
నతిథికి నిడక తా - ననుభవించిన భుక్తి 
కాలకూటము నొక్క - కరణి యరయ 
జనులమోదంబు ఖేదంబు - తనది యట్ల 
చండదోర్దండపటుతరా - ఖందభయద 


ప్రథమాశ్వాసము 75 


దనుజలకు వార్థి బాడబానలుండు నగుచు" 
జగతి బెంపొందు శ్రీరామ-చంద్రునకును. ర్‌ర్‌ 


క. ఆరఘురాముండు భద్ర 
శ్రీరమణికి హెచ్చు దైన సీతాసతితోం 
జేరిన భోగేచ్చల నిం 
పారంగ వర్తించుచుండు - నాతనిభూమిన్‌. 56 
తొలకరి నేంటేంట - దున్ని విత్తవలదు 
రాలినధాన్యంబె - చాలు6 బండం 
*గుజ్టులం బట్టంగ - నుజ్ట్బుంద్రాళ్లు వలదు 
కుండ యొడ్దినం బాలు - నిండం గుజియు 
గహయోగమున విప్ర - గణము వేండ వలదు 
వలె నన్న యప్పుడే - వాన గురియు 
బెషధంబులు నేయ - నలజ డేమివలదు 
వ్యాధు లాశింప వె-వ్వరికి నైన 
తే.గీ. ధర్మమెప్పుడు నాల్లు పాదముల మోంచి 
నేల నెంతయుం బాయక -నిండి యుండు 
జలజబాంధవవంశాబ్దీ - చంద్రుండైన 
రామభూపాలుం డేలెడి - రాజ్యమందు. 57 
క. _గ్రహయోగము లపమృత్యువు 
గృహకలహము లవధి బాల - మృతియును లేమిం 
దహతహలు రామచంద్రుని 
మహిలోపల లేవు తలంప - మజచిన నైనన్‌. 58 
క. పామరులు మూర్చు లలసులు 
తామసు లజ్ఞానమతులు - ధైర్యవిహీనుల్‌ 
సోమరులు లేరు దశరథ 
రాముడు పాలించు నట్టి - రాజ్యమునందున్‌. 59 


2 


1. ఇక్కడ యతిభంగము. సరియగు పాఠ మన్వేషణీయము. 
2. కుల్టీ = పాండియావు. కుజ్బుంద్రాళ్ళు = ఆవుకాళ్ళుగట్టు త్రాళ్ళు. శ.ర. 


38 


76 మైరావణచరిత్రము 


వ. ఇట్లనేకధర్మనీతిప్రకారంబుల నారఘూద్వహుండు పరిపాలించుచుండి యొక్కనాం 
డు భరతలక్ష్మణశత్రుఘ్నులను జతురంభోధిమధ్యంబునం గలసకలక్ష్మాపాల 
నివహంబును, సుగ్రీవాంగదపనసనీలాంజనేయజాంబవదాది మహాకపిముఖ్యులును, 
బంధుజనామాత్యపురోహితప్రకరంబును, బుగ్యజుస్సా మాథర్వణ వేదవేదాంత 
వైశేషికభాట్ట ప్రాభాకరన్యాయమీమాంసా వ్యాకరణజ్ఞలును, భూతభవిష్య ద్వర్తమాన 
కాలప్రమాణవేదులును, భరతమతంగ “'కోహలదత్తిల”1 చతుర్విధ నృత్య 
విద్యాసమర్థులును, నాశుచిత్రమధురవాక్యకవితాప్రచండులును, నందంద 
డెందంబున కానందంబు సందడింప నందం బగుమందానిలంబుచే మందు 
చామరంబులం బొందుపజుచుసుందరీజనసందోహంబును బరివేష్టించి యుందడం 
బేరోలగంబునం గూర్చుండిన యవసరంబున. 60 
చ. బకసుబలాత్రిసూనుభృగు - భార్గవనారదనేత్రపాదకౌ 

శికఘటజాతగాలవవ - సిష్టపరాశరవామదేవశౌ 

నకకపిలాదిసమ్మని-ణంబులు ప్రీతిగ నేంగుదెంచి పా 

వకనిభమూర్తి రాము జన - వల్లభుం గాంచిరి సమ్మదంబునన్‌. 61 


ఉ. కాంచిన నారఘూద్వహుండు - గౌరవ మొప్పంగ భక్తిందమ్ముంబూ 
జించి నమస్మరించుటయు. - జిత్తమెలర్పంగం బ్రీతి తోడ దీ 
వించి యనేక భంగులను - వేమరు సన్నుతిసేయ నంతన 
క్తంచరవైరి వారిం గని - కౌతుక మొప్పంగం బల్మె నెంతయున్‌. 62 


చ.  *అలకువ లేనినిష్టలను - యజ్ఞసుకర్మము లాచరించి వే 
ల్పులకు సుఖంబులం దగిన - పూజ లొనర్చి భవాంబురాశిలో 
వెలువడ నీంద నేర్చి ఘన - వేదపథంబున సంచరించంగాం 
గలుగునె వేద్మతోడుతంద్రి-కాలము మీకు నిజాశమంబులన్‌. 63 


క. బృందారకు లనవరతము 
గ్రందున మఖశాలలందుం - గడుపారంగాం 
గొందురె భుక్తిని విఘ్నము 
లెందును గైకొనక తపము - లీడేరుం గదా! 64 


1. కాహళదంతి - పూ.ము. కోహలుండు, దత్తిలుండు సంగీత శాస్త్ర కర్తలు. 
2. అలకువ = వైముఖ్యము శ.ర. ఇదే ప్రయోగము 


ప్రథమాశ్వాసము 77 


అన విని కుంభజుండు మది - హర్షపయోనిధి నోలలాడి య 
య్యినకులుం జూచి యిట్లనియె - *నెద్దడ దైవము నీవు ప్రోవంగా 
మనికిని నేమి వెల్తి మిము - మానసవీథిని నెట్టిజంతు వై 

నను నిమిషంబు నిల్పినను - నానుసుఖంబులు గాంచు రాఘవా. 65 
భానుకులేశ! దైత్యకుల - భంజన! మి మ్మొకజిహ్వవానికిన్‌ 
మానవమాత్ర మంచుం బలు - మాటు నుతింపంగ నెట్లు చెల్లు నా 
జానకి యాదిలక్ష్మి జల -జాతదళాక్షుండ వీవు లీలతో 

నీనిఖిలంబుం బ్రోవ జని - యించితి దేవ సురక్షణార్థమై. 66 


వ. కావున మనుష్యావతారంబందు దుష్టని గ్రహశిష్టప్రతిపాలనంబు సేయం గారణ 
పురుషుండవై. 67 


ఉ. 


తే.గీ. 


1 ఏడ 
ర 


శైశవవృత్తిం దాటకిని - జట్టలుదీర్చి ప్రతిజ్ఞ దక్కంగాం 
గౌశికమౌనియధ్వరముం - గాచి సుబాహు నణంచివైచి యా 
కాశనదీప్రవాహధరు - కార్ముక ముద్ధతిం ద్రుంచి సర్వభూ 

మీశులు మెచ్చ సీతను గ్ర-హించవె భార్గవుత్రుళ్లడంచవే! 68 
తండ్రియానతి నెంతయుం - దలను మోచి 

తపసివేషంబు ధరియించి - ధరణినాథ! 

దుష్టదైత్యు విరాధుని - దొడరి చంపి 

సంయముల కీవె యభయహ-స్తంబుం బేర్మి 69 
ఆర్పులు నింగిముట్ట నొక - యప్పు డదల్చి జగంబు లన్నియున్‌ 

ఏర్పడ (మింగం జాలుకడి - మెంతయుం గల్లి చరించునట్టియా 
శూర్ప్చణఖన్‌ వడిన్నొడిసి - చోద్యము మీఅంగ ముక్కు బొత్తిగా 
దర్పముతోడం గోసి బలు - దానవకోటికి భీతిసేయవే. 70 
ఖరదూషణాదిరాక్షస 

వరులను దండించి కపట - వర్తన మెడలన్‌ 

శరవహ్నిని మారీచుని 

దరికొల్పవె యెల్లవేల్పు - తండము వొగడన్‌. 71 


డ=ఏడుగడ = రక్షకము. శర 


89 


78 


మైరావణచరిత్రము 


శుంభద్దర్వభుజప్రతాపదనుజ - సోమంబులన్‌ వేచి సం 

రంభం బొప్పంగం (గీదవోలె వడి సం-గ్రామంబులం ద్రుంచునా 
జంభారాతితనూజు వాలిం గపిరా - టృక్రేశ్వరుం గూల్చవే 

గంభీరార్డవ! రామభద్ర! జగము - ల్లంపింప నొక్కమ్మునన్‌. 72 
కర మర్ధితో విభీషణుం 

డరలే కేతెంచి కనిన - నభయం బీవే 

శరణాగతి రక్షామణి 

బిరుదాంకుండ వనుచు మిమ్ము - బేర్శొనుటొప్పున్‌. 73 
ఉద్యజ్ఞ్యానినదంబు సర్వసమరో - ద్యోగంబు మీజన్‌ ధను 
ర్విద్యాప్రాఢిమతోడ మించి పటుదో - ర్వీర్యంబు రెట్టింపంగా 
ఖద్యోతప్రతిబాణ మేసి జలధిం గర్వం - బరంజేసి యు 

ద్ధోద్యోగంబున లంకకున్‌ వనచర - వ్యూహంబుతో నేంగవే. 74 
కమలజాండంబు లన్నియు - గనలి మింగ 

గలుగుశక్తిని నుగ్రుండై - మెలంగునట్టి 

కుంభకర్ణాదిరాక్షస - కోటింగినిసి 

మాటమాత్రనం జంపవే - మనుజనాథ! 75 
కేలీలీలవిహార మొప్పంగను సు-గ్రీవుండు దా మెచ్చంగాం 

గైలాసాచల ముబ్బ నెత్తి సురలం - గారించి దుర్వారుండై 

చాలం గ్రొవ్విన రావణాసురుని ని-శ్శంక న్నణంగించి సు 

శ్రీల న్నుండంగ నీకె కాక కలదే - చింతింప నెవ్వారికిన్‌. 76 


వ. అని యనేకప్రకారంబుల స్తాత్యంబు చేసిననమ్మునిపుంగవుం గరుణాకటాక్షామృత 
ధారాప్రవాహంబునం దేల్చి హనుమంతుం జూపి భూపాలుం డిట్లనియె. 77 


క. 


మునినాథ వినుము చెప్పెద 

హనుమంతుసహాయ మొప్ప - నసురులనెల్లన్‌ 

దునుమాడి సీతం (గ్రమ్మజం 

గొనివచ్చితి నన్ను నేల - కొనియాడంగన్‌. 78 


పరికింప మారుతాత్మజు 
చరితము లిట్టిట్టి వనుచు - సన్నుతిసేయన్‌ 


2 


తే.గీ. 


2 


తే.గీ. 


ప్రథమాశ్వాసము 79 


గరుడోరగామరాసుర 
వరులకు బ్రహ్మాదులకును వశ-మే? తలంపన్‌. 79 


కావున మునివర మాకును 

నీవాయుసుతుండు చేయు - హితకృత్యంబున్‌ 

భావింపం గొజంత వెట్టక 

యీవొప్పంగంజెప్పంగొంత - యొటింగింతుందగన్‌ 80 


సీతం గోల్పడి మేము - భూతలం బెల్లను 
వెదకుచుం గిష్మింధం - గదిసి యుండ 
మమ్ము నత్తజిం గాంచి - మధురవాక్యంబులం 
బ్రయము వుట్టంగ సం - ప్రీతిం బలికి 
కమలాప్తనూనుండు - కపిసమూహంబుతో 
సమ్మతి గొలువంగ - సంధింజేసి 
యతిభక్తి నాచేతి - యంగుళీయక మంది 
యవలీలతోడుత - నట్టి దాంటి 
రక్కసులచేతిబాధలం - జిక్కువదక 
జనకనందన కే మున్న -చంద మెల్లం 
దెలియ వినిపించి యత్తన్వి - వలనివార్తం 
దెచ్చె నీతండు మాకును - మెచ్చులొదవ. 81 


తరులు శైలంబు లీ -తండు దేకయున్నను 
బాథోధి తాంగట్టు - వడునె తొలుత 

నెగసి కోటలమీంది - కితండు ప్రాంకక యున్న 
లగ్గపట్టంగం జేరు - లాగు గలదె 

దనుజసంఘ మితండు - దర్ప మడంప కున్న 
వడి గెల్వవచ్చునే - వాండ్రం బోరి 

యేపుమై సంజీవి - నితండు దేకున్నను 
సౌమిత్రి బ్రదుకునే - సమరభూమి 

నోడయును బోలె నితండొడ - గూడకున్న 

రావణాంబుధి దాంటంగ - నావశంబిె 


40 


80 మైరావణచరిత్రము 


యనుచు హనుమంతు - నెంతయు నభినుతింప 
నయ్యగస్యుండు విని యపు - డతనిం బలికె 


క. శ్రీరామచంద్ర! సకల 
క్మారమణనతాంఘిపద్మ - సంతతధర్మా 
చారుం డగు నీ మారుతి 
కారయ మీ రానతిచ్చి - నంతయు నొప్పున్‌. 

క. _'పుడమిదొర తపసు లైమీ 
రడవికిం జని యిపుడు పురికి - నరుదెంచితి రీ 
నడుమం గలవార్త లన్నియు 
నెడపక మాయోగదృష్టి - నెజుంగుదు మరయన్‌. 


క. హనుమంతుం డనఘ! తాంజే 
సినకార్యము మీకు నెజుంగం - జెప్పండు మీరున్‌ 
గని విని యెజుంగర యొక్కటి 
వినుపించెద దాని వినుండు - విస్మయ మొదవన్‌. 

ఉ. అంబుధింగట్టి లంకంగడు - నాగ్రహమొప్పగం జుట్టుముట్టి ది 
వ్యాంబకవహ్నిచేత నసు-రావళి నెల్లను మండం బెట్టి ఘో 
రంబుగం గుంభకర్ణుని శి-రంబు దురంబున జొత్తువెట్టి వై 
రంబున గిట్టి సర్వసుర - రాజి నుతింపంగ మీర లుండంగన్‌. 


ఉ. భూవరచంద్ర యత్తటిని - బోరంగ నోపక వెచ్చనూర్చుచున్‌ 
రావణుండొంటింజిక్కి మటి - రాత్రి రసాతలలంక యేలు మై 
రావణు సంస్మరించుటయు - గ్రక్కున వాండును ధీరచిత్తుండై 
రావణు వచ్చి కాంచె నను-రాగ మెలర్పంగ నప్పు డెంతయున్‌ 


వ. ఇట్లు పొడంగాంచుటయు బహుప్రకారంబుల నాదరించి 


దివ్యరత్నాభరణంబులు గట్టనిచ్చి యర్దప్రీఠంబునం గూర్చుండ నియమించిన 


నతం డతికుతూహలంబునంబొంగి రావణున కిట్లనియి. 


క. _ ఏమిటికి రాత్రి నన్నును 
నీమదిందలంచుటకు నిపుడు - నిను గాచుట కే 
1. 'పుడ మీశి - అని ప్రాంత ప్రతులలో నున్నట్లు పూర్వ పీఠిక. 


82 


83 


84 


85 


86 


87 


88 


మత్తకోకిల. 


మత్తకోకిల. 


మత్తకోకిల. 


ప్రథమాశ్వాసము 


(ప్రమమున నరుగుదెంచితి 
నేమివిచారంబు చెప్ప - వే యని పలుకన్‌. 


నీవు నాకును గల్లి యుండంగ - నిష్టరాస్త్రచయంబుచే 
దేవతావలి నెల్ల దోలితి - దీను లై చెడి పాట మై 

రావణాసుర! యిప్పు డొక్క దు-రంబు గల్లెను దాని నే 
త్రోవంబెట్టెదా కాక పొమ్మని - త్రోచిపుచ్చెదొ చెప్పినన్‌. 


పాపదూరము గానిమంత్రము - భక్తి చాలని మైత్రియున్‌ 
గోపవర్ణము గాని దానముం - గూర్మి గల్లని కాంతయున్‌ 
ఆప దైనను రాని చుట్టము - నాజ్ఞ మీటిన పుత్రుండున్‌ 
దాపు లేనిరణంబు నేటికి - దానవోత్తమ చూడంగాన్‌. 


కావం బ్రోవంగం జాలుసత్త్వము - గల్లి యాత్మజనంబులన్‌ 
(బోవనాడినవాండు క్రమ్మజం -బుణ్యలోకవిహీనుండై 
పోవునంచును (బ్రహ్మ చెప్పండె - పూర్వకాలమునందునన్‌ 
గావునన్‌ నిను వేండు కార్యము - గాకుసేయక చేయుమీ. 
వినిపించెద నాకార్యము 

దనుజేశ్వర! చేయవలయుం - దద్దయు ననినన్‌ 

వినయమున నతినితోడుత 

ననియెను మైరావణుండు - హర్షం బొదవన్‌. 


ఆలములోన వజ్రి నుజు - మాడి ధనంజయు నేపుమాపి యా 
కాలుని గొట్టి కోణపతి - గర్వ మడంచి పయోధినాథునిం 
దూలంగం దోలి మారుతము - త్రుళ్ళణంగించి కుబేరు మిక్కిలిన్‌ 
నేలను గూల్చి శూలధరు - నీజుగం జేసితి వద్భుతంబుగన్‌. 
తోలితి వెల్లదేవతల - దూరగం బాజంగ విక్రమంబుగన్‌ 

వ్రాలితి వబ్దసూనుహరి వాసుకికంకణులట్లు పేర్మితో 

నేలితి వెల్లలోకములు - నెవ్వరు మార్మొనకుండ ధీరతన్‌ 

జాలితి వెంతయున్‌ దనుజ - సంఘము టబ్రోవంగ రావణేశ్వరా! 
కటకట! యిట్టి నీకు నొక - కార్యము పుట్టంగ రావణేశ! ధూ 
ర్దటి యెదిరించెనో? కమల - సంభవుం డల్లెనా? విష్ణుదేవుడు 


81 


89 


90 


91 


92 


93 


94 


41 


82 


2 


మైరావణచరిత్రము 


తృటపటుకోప మెత్తి వడిం - గ్రాలుచు వచ్చినా? కాక యిప్పుడే 
మిటికిని నిన్నుం బోరుటకు - మిన్నక యెవ్వండు గ్రొవ్వెం జెప్పవే! 
చెప్పిన నామాయలచేం 

గప్పుదు బ్రహ్మాండ మంధ - కారము దోంపన్‌ 

దప్పించి యెందుం బోయిన 

నొప్పింతును బరగ నీకు - నుల్లం బలరన్‌. 


నావుడు నా మాటలకును 
భావంబున మెచ్చి పొంగి - ప్రస్ఫుటముగ మై 
రావణు తోడుత నప్పుడు 
రావణుండిట్లనియె రామ! - రవికులతిలకా! 
దశరథుపంపునం - దపసివేషంబులు 
ధరియించి జనకనం-దనయుం దాను 
సౌమిత్రి గొలువంగం - జనుదెంచి రఘురాముం 
డడవులలో నున్న - యవసరమున 
మనశూర్పణఖ వోయి - తనుం గోరుటయు దాని 
నాసికావిచ్చేద - నంబు సేయ 
నందుకై ఖరదూష - ణాదులు మడసిన 
నలంగి మాయలు పన్ని - యతని దేవి 


తే.గి. లంక కేం దెచ్చి మిగుల ని - శృంక నుండ 


2 


బలవరించుచు జగమెల్లం - గలయ వెదికి 

యంత నేం దెచ్చు టంతయు - నతం డెటింగి 
యాగ్రహంబునం గిష్మింధ - కరిగి యపుడు. 

దేవేంద్రాత్మజు వాలిం జంపి కపిరా - ద్దేశంబు పాలింపసు 
(గగ్రీవుం బట్టముం బ్రీతింగట్టి సొరిదిం - గీశాఘముల్‌ గొల్వం బా 
రావారం బవలీల దాంటి కడు దు-ర్వారంబునన్‌ లంక వా 
పోవం గోటలు లగ్గపట్టి మజియున్‌ - భూరిప్రతాపంబునన్‌. 


అహితజయోపాయు - నతికాయు విస్సుట 
సాంద్రమదోన్మత్తు - నింద్రజిత్తు 


96 


97 


98 


99 


100 


ప్రథమాశ్వాసము 


సంగ్రామకేలీవి-చక్షు విరూపాక్టు 
ఘోరసత్వసుపర్గుం - గుంభకర్ణు 
నఖిలజీవాంతకుం - డైనదేవాంతకు 
ఘనపరాక్రమధాము - ఖద్దరోము 
చిరబాహుబలగర్వ - జిహ్వ విద్యుజ్జిహ్వా 
రమణీయవిఖ్యాతు - రళ్ళికేతు 
తే.గీ. మహితవిక్రమసప్తఘ్ను - మకరదంటు 
నగ్ని కేతు మహాపార్చ్వు - నగ్నిపర్గు 
వ(జ్రకవచుంబ్రహస్తుని - వ(జ్రదంటషు 
నీటు జేసెను బాణాగ్ని - నిండ నెజపి. 
క.  మజియును బవరములందును 
గబ కెక్కినయట్టి దైత్య - గణముల నెల్లన్‌ 
బజబిపుటయు నొంటబడి యీ 
తటి నాకును నిన్నుంబ్రీతిం - దలంపంగవలసెన్‌ 
క. _భీమప్రతాప! నిన్నును 
నామదిందలంచుటకు నిపుడు - నావగ దీటెన్‌ 
రాముని నాతనితమ్ముని 
నీ మాయలు వన్ని చంపు - నిష్టురవృత్తిన్‌ 


83 


101 


102 


103 


వ. అని యిట్లు చెప్పి విభీషణుండు మిమ్ముంగలసిన తెజింగును జెప్పిన విని 


మనంబుననొండొకసేపు చింతించి మైరావణుండు రావణున కి ట్లనియె 


క. మానుగను మాతృగర్భ 
స్థానమునం దజుండు వ్రాయు - చందము దక్షన్‌ 
దా నింతవాండ ననుకొనం 
గా నెటువలె వచ్చు నెట్టి - ఘనులకు నైనన్‌. 


క. ఇనకులుల దాశరథులను 
మనుజులు గాందలంచి యల్ప - మతి వై చని సీ 
తను నేలదెచ్చి తక్కట! 
దనుజేశ్వర! కార్యమెల్లం - దప్పెం గదవే. 


104 


105 


106 


42 


84 


2 


తే.గీ. 


మైరావణచరిత్రము 


పరులకు నవ్వుపట్టు తన - బంధుజనంబుల కెల్ల నింద య 
స్థిరముల కాలయంబు కడు - సిగ్గులచేటున కాస్పదంబు స 
తృరమము త్రోవ గాక కడు - భాసురకీర్తికి మూలహాని యె 


వ్వరికిం బరాంగనం గలియ - వర్తనయే బల మెంత గల్లినన్‌. 


కరుణాకటాక్ష మే - ఘనునికన్నుల నుండు 
దాక్షిణ్య మేపుణ్యుం - దగిలి యుండు 

సత్య మేప్రభువాత్మ - నిత్యమై యుండును 
శాంత మేధన్యుని - చెంత నుండు 

నమృతవాక్యంబు లే - యధిపుజిహ్వను నుండు 
నుపకార మేధన్యు - నూహ నుండు 

దాన మేబలియుహ-స్తమునం బాయక యుండు 
మాన మేయనఘు - నెమ్మది వసించు 

నతని జయలక్ష్మి చేకొను - నలఘుమహిమ 

సకలలోకంబు లెల్లను - సన్నుతింప 

నాయురారోగ్యసంపత్మ - రాభివృద్ధి 

మీటి యుండుట యద్భుతం - బే తలంప. 

ఈవిధిం జరించుపుణ్యుండు 

గావున జయలక్ష్మి నతండు - గైకొనంగా నీ 

కీవిధమున వ్యథనుండం 

గావలసెం గాదె క్రూర - కర్మము కతనన్‌. 


సురలం బ్రోవంగ దానవ 

వరులం దనదివ్యబాణ - వహిని గాల్పం 

బరమాత్ముం డైన విష్ణుండు 

నరుండై జనియించె రామ - నామం బలరన్‌. 
రాక్షసలోకనాథ! రఘు -రాముని నాజి నెదిర్చి గెల్వ ఫా 


లాక్షుని నమ్మరాదు విను - మాగ్రహ మొప్పదు సీత ముందుగా 


నక్షయదివ్యరత్నకన - కాంబరరాజిని గాన్మం గొంచు నీ 
వీక్షణమందు నేగి కను - మెంతయు నాతనిపాదపద్మమున్‌. 


107 


108 


109 


110 


111 


ప్రథమాశ్వాసము 85 


శరణంబు వేండితేనియుం 

గరుణారస మొప్ప నిన్ను - గాచును జంపం 

బరికింపందు రఘురాముని 

సరి గలరే లోకములను - జర్చింపంగన్‌ 112 


వ. అని యుపదేశించిన నతండు తొలుత మనంబునం బెనంగొని యున్న కోపంబు 
ముప్పిరిగొనం బదిముఖంబులం గలకన్నుల నెజమంట లుప్పతిల్ల వీక్షించి 
యిట్లనియె. 


ఉ. 


ఇత్తునె సీత భీతి నిటు - లేటికిం బల్మెదు పందకైవడిన్‌ 

"ఇత్తతీ రామలక్ష్మణుల - యే పణంగించి కృతాంతుం జేరంగా 

మొత్తి రణంబులోపలను - (యొగ్గినదైత్యులనెల్లంగొంచు నే 

వత్తునొ కాక నామనము - వాంఛితముల్‌ సమకూర శూరతన్‌. 114 


ఇచ్చట నినుందలంచినపని 

మెచ్చంగం జేసితివి చాలు - మెల్లన నింక నీ 

వచ్చిన త్రోవనె (క్రమ్మజ 

విచ్చేయుము వలవ దిచట - వెజచెద వనినన్‌. 115 
రావణ! చిత్తగింపుము దు-రంబునం గన్గొన నాకు భీతె నే 
లావుంజలంబుపేర్మి సకలంబు - నెజుంగనె బుద్ధిం గాంతు నా 
భావములోనం దోంచుటకుం - బల్మితి నంతియె కాక పోయి యో 
ధావళి మెచ్చ నీరిపుల - నందజంజంపెదం గోప మేటికిన్‌. 116 


కావున నామాయలచే 

భూవరులం గొంచు నాదు - పురి కేగి మహా 

దేవికిని భద్రకాళికి 

రావణ బలియిత్తు నీకుం - బ్రమదం బెసంగన్‌. 117 
నను బంపు మీక్షణంబునం 

జని కార్యము జక్కవెట్టి - చతురత మటీ నే 

నిను గాన వత్తు ననవుడు 


దనుజేశ్వరుండతని బంపె6 - దగంబ్రియ మెసంగన్‌. 118 
1. వడిన్నిత్తజి - పూర్వముద్రణము 


43 


86 


మైరావణచరిత్రము 


వ. అని రావణువలనియవ్వార్త యంతయు నెటింగి వేగులవారు మీరు 
రణశ్రమంబున నిద్రాసక్తు లైయున్న సమయంబున విభీషణుపాలికిం బోయి 
రావణమైరావణుల మాటలు సకలంబునుం జెప్పిన విని మనంబులోపల భీతిల్లి 
యతండు సు(గ్రీవాంగద పనసనలనీలాంజనేయజాంబవదాదులతో నిట్లనియె. 


క. 


నృపతులు నిద్రం జెందిరి 

కపటము పుట్టె నని తెలుపం - గారా దెందుం 

గపులార! మనకు నిప్పుడు 

విపరీతపువార్త వచ్చె - వింటిరె దానిన్‌ . 120 
సుతబంధుమిత్రకోట్లును 

జతురంగబలంబు దనుజ - సంఘము నట్టుల్‌ 

హతమైనను దానొక్కండు 

గతి చెడియును రావణుండు - గర్వము పేర్మిన్‌. 121 


పాతాళలంక యేలెడు 

నాతని మైరావణాఖ్యు - నాత్మం దలంపన్‌ 

బ్రీతిని జయ్యన నతండును 

నేతెంచి దశాస్యు గాంచె - నెంతయుంగడంకన్‌. 122 


కాంచిన రావణుండు తన - కార్యముభావము గానం జెప్పి ప్రా 

ర్థించి దినేశవంశజులం - గృత్రిమలీలలం జంపు మంచుయబు 

తెంచిన వచ్చినాండంట ప్రతిజ్ఞ చలంబును మీటి నొండు భా 

వించంగ రాదు వాని నొక - వేషము దాల్చిన నేమి సేయుదున్‌. 128 


మనలోన మనకుంగలహము 

'పెనుపంగా నేర్చుమిత్ర - భేదము పుట్టన్‌ 

ఎనమండ్రలోనం బదుగురం 

గనుమాయల మొజంగి తివియం - గా నేర్చుందగన్‌. 124 
చెప్పంగరానిమాయల వి-చిత్రపురూపులు దాల్చి యింక వాం 

డెప్పుడు వచ్చునో యిటకు - నేమలి యుండిన గార్య మంతయుం 
దప్పెడు గాన రాఘవులం - దద్దయుం గాచువిధంబు గొబ్బునన్‌ 
జొప్పడం జెప్పుండా తెలియ - సూనృతవర్తనులార! నావుడున్‌. 125 


ప్రథమాశ్వాసము 87 


దిననాథాత్మజుం డాంజనేయుని లస - ప్రీతిం దగం జూచి ము 

న్నును సౌమిత్రికి మాకు బ్రాణము లొగి - న్నూల్మొల్సి రక్షించి త్రీ 
వనఘా! నేండును నీవు కాక కలండే - యంభోజమిత్రాంశపా 

వనులం బుణ్యుల రామలక్ష్మణులం గా - వన్నొక్కండిం దెమ్మెయిన్‌ 126 


పరమార్థంబుగ నీవిఖీషణుండు దాం - బల్మెన్‌ మనం బింక సో 
మరిచందంబున నుండు టొప్పదు వెస - న్మాయాసురాధీశుచే 
ధరణీశుల్‌ మృతిం బొందకుండంగ జయో - త్సాహంబునం గాంచి యా 
"చిరకీర్తిన్‌ విలసిల్లవే యనుటయున్‌ - శీఘ్రంబునన్‌ ధీరుండై. 127 
నక్షత్ర గ్రహపజ్ములోలింబదవి” - న్యస్తంబులై యొప్పంగా 
నక్షీణస్ఫుటసత్త్వుం డై పెరింగి బ్ర - హ్మోండావళుల్‌ మీజుచున్‌ 
రక్షోనాయకు మిమ్ము లక్ష్మణుం గపీం - ద్రశ్రేణులన్‌ లోనుగా 

దక్షుండై ఘనవాలప్రము జగ - త్రాణాత్మజుం డిచ్చినన్‌. 128 
కరువలితనయునిం బాదప 

చరులెల్లను బొగడి రాత్మ - సంతోషమునన్‌ 

సుర లపుడు పుష్పవర్షముం 

గురియించిరి దివిని నుండి - గొబ్బునం బరవన్‌. 129 
వరుసతోడుత నవ్వాల - వప్రమునకుం 

బ్రహరివర్తించి రయ్యెడ - భయములేక 

యర్మసూనుండు నారావ - ణానుజుండు 

సమ్మదంబున నొక్కొక్క - జామునందు. 130 


“చాలబల చాలబల యో 
పాలంబులచారియనుచు౯ - బదిలముతోడన్‌ 


మేలుకొనంగాంబిలుచుచుం 
గాలాచక తిరుగుచుండ్రి - ఘనసత్త్వమునన్‌. 131 
వ. అక్కడ మైరావణుండు. 132 


1. చిరకీర్తుల్విలసిల్లవే - పూము 
2. విపద విన్యస్తంబులై - పూ.ము 


44 


88 


త్ర వె, 


1. 
2. 
8. 


మైరావణచరిత్రము 


అంతటందనపురికిని జని 

యంతఃపురమందు నొక్క - యనువగుచో నే 
కాంతమున నుండి తనకుల 

కాంతను మాతంగి బిలువం - గాం బంపుటయున్‌. 


అన్నువకౌనుదీంగయసిం - యాడంగం బయ్యెద' బిక్కటిల్లుచున్‌ 
జన్నులు తొంగలింప మరు - సానను దిద్దినరూపులో యనన్‌ 
గన్నులు విత్తరింపంగసు గం - దొకయించుక లేక తిన్ననై 
“పున్నమ చంద్రు నొప్పిదముం - బోలెడుమోమున నవ్వుదేరంగన్‌. 


మారునిమోహనంబునకు - మాడ్మిని బ్రాణము లైదు నున్నబం 
గారపుబొమ్మరీతిందొలు - కారుమెజుంగులప్రోకభంగి శృం 
గారరసంబునం దొలచి - కట్టినపువ్వులయెత్తు భాతి న 
న్నీరజగంధి వచ్చి తగ - నిల్చెను బ్రీతిని భర్తముందటన్‌. 
అతివ యిట్లు నిలిచి - యల్లన మోమెత్తి 

మగనిదిక్కుజూచి - మనములోన 

వగచి మిగుల దీన - వదనయై పల్మెను 

వడంకుకొనుచు నోరు - వడియు లేక 


కన్నుల వాడుదోంచినది - కాంతిం దొజంగిన దాననంబు మే 
నున్నతి చాలందక్కినది - యొప్పక యున్నది గర్వరేఖ పై 
కొన్నది మేనలక్ష్మి మది - గుందుచునున్నది నీకు నేల నా 
కన్నియుం జెప్పవే తెలియ - నాత్మ గలంగెడు జీవితేశ్వరా! 
అన విని మాతంగిని గను 

గొని మైరావణుండు వల్ముం - గోమలి! నీకున్‌ 

మనమున బెగడంగ నేటికి 

విను మొకకార్యంబు తెజంగు - వినుపింతుందగన్‌. 


పయ్యెద పిక్కటిల్లుచున్‌ - పూ.ము. 


పు 
గీ 


న్నపుంజంద్రు - పూ.ము 
- పూ.ము 


133 


134 


135 


136 


137 


138 


ప్రథమాశ్వాసము 89 


రాముని మోసపుచ్చి యభి-రామను సీతను గొంచు వచ్చి కై 

కో మదింగుంద మర్మటులు- గొల్వ నతండును లంకం జొచ్చి సం 
(గామములోన దానవని - కాయము నెల్లను వీటిం బుచ్చినన్‌ 
'డీమసమెల్లం దక్కి తన - డెందములోపల నుమ్మలించుచున్‌. 139 
నను నిపుడు రావణాసురుం 

డనురక్తిం దలంప నచటి - కరిగితి నరుగన్‌ 

నను బెద్దంజేసి యాతండు 

తనకార్యము సెప్పి నాకుం - దగులము సేసెన్‌. 140 
కావునను మొజంగి దశరథ 

భూవరతనయులను నాదు - పూనిక దక్కన్‌ 

ఈవేళం దెచ్చి కాళిక 

కే (వొప్పన చేతుందలంక - కిమ్ముల దరుణీ! 141 
అన విని కీలుబొమ్మగతి - నంబుజలోచన బీట్టు గూలి మే 

దిని బడి మూర్చ నొంది - తను దెల్పంగ మెల్లన సేద దేజియ 
ద్దనుజవరేణ్యుంజూచి మది - తల్లడ మందుచు గద్దదస్వరం 

బునం గనువిచ్చి పల్మెందన - బుద్ధిని దోంచిన కార్యపద్ధతుల్‌. 142 
కటకట! యేటి కయ్య! యప - కారము పుట్టెంగదయ్య! ప్రాణసం 

కట మగుపూన్న్మి కిం దగవు - గాదన కిట్లు సహింతు రయ్య! నీ 
పటుతరబుద్ధి యేల భువి - పాలుగం జేసితి వయ్య! నేంయనా 

కిటువలె జేటువార్తవిన - నేటికి జెప్పితి వయ్య! వల్లభా! 143 
చదువులు గొంచు సోమకుండు - సాగర ముద్ధతిం బాటి చొచ్చినన్‌ 
వదలక మీనమై కినిసి - వారిధిలోపల వానింజంపి య 

చ్చదువులు గ్రమ్మజణం - గమల జాతుని కిచ్చిన యాదిదేవునిన్‌ 
సదమలమూర్తి దైత్యకుల - సంహరు రాముడుంగా నెజంగుమీ! 144 


.  బలిమిని దేవదానవులు - పాలసముద్రముంద్రచ్చుచోట న 
గలికకు మందరాచలము - గ్రక్కున గ్రుంగిన కూర్మరూప మై 


1. దీమసమెల్ల - పూ.ము. యతి భంగము. 
'దిగ్గు-డిగ్గు', 'దొంగ-డొంగ' మొదలగువానివలెంగవి ప్రయోగముననుసరించి 'దీమస-డీమసి 
రూపముల నంగీకరింపవలెను. 


45 


90 


మైరావణచరిత్రము 


యలవడ నుబ్బ నెత్తిన కృ-పాంబుధి నవ్యయు నాదివిష్ణునిన్‌ 
జలజదళాక్షు నచ్యుతుని శౌరిని - రాముండుగా నెబుంగుమీ! 145 
అనుపమలీల భూమిం గన - కాక్షుండు గొంచు రసాతలంబుం జొ 
చ్చినను వరాహరూపమున - శీఘ్రత వానిని ద్రుంచి దేవతల్‌ 

దనుం గొనియాడం దొంటి గతి - ధారిణి నిల్చిన యట్టి దేవునిన్‌ 

సనక సనందనాది ముని - సన్నుతు రాముండుగా నెజుంగుమీ! 146 
సకలము విష్ణుదేవుం డని - సన్నుతి సేసెద వంచునా హిర 

ణ్యకళశిపుం డాత్మజుం గినిసి - నంతటిలో నరసింహరూప మై 
ప్రకటవిచిత్రఘోరనఖ - పజిని వానిని జీటినట్టి పా 

వకశతకోటి తుల్యు బుధ - వత్సలు రాముండుగా నెజంగుమీ! 147 
త్రిదశులం బాఅందోలి బలి - తేజముతో దివి నేలుచుండ న 
య్యదనున గుజ్జారూపమున - నాతనింగాంచి రసాతలంబునన్‌ 
ముదమున నుండం జేసి తన - మూర్తి జగంబులం బిక్కటిల్ల స 
మృ్మదమున నుండుదేవు నల - మాధవు రాముడు గా నెజంగుమీ148 


మునికి జనించి రాముండన మూర్తి - వెలుంగంగం గార్తవీర్యునిం 
దునిమి ధరిత్రి విప్రలకుం - దోరపుభక్తిని ధారవోసి య 
త్యనుపమధీరుం డైన పరు - నాగమసన్నుతపాదపద్మునిన్‌ 
ఘనకరుణాకటాక్షుంద్రిజ - గత్సతి రాముడు గా నెజింగుమీ! 149 


వ. వెండియు నొక్కరహస్యంబు పెద్దలు చెప్పినవిధంబునం జెప్పెద నాకర్ణింపుము. 


చ. 


పలుమజు రావణాసురుని - బాధల కోర్వక యెల్లదేవతల్‌ 

దలంకుచు దుఃఖవార్థి నహి - తల్పముపై శయనించుదేవునిన్‌ 
జెలువుగం గాంచి విన్నపము - చేసిన నాతండు వానిం జంపంగా 
జలజహితాన్వయంబునను - సంభవ మయ్యెను రాఘవుండనన్‌. 151 
సురలెల్ల నపుడు పాదప 

చరు లై జనియించి రధిక - సత్వములలరన్‌ 

దురమునను వాని గెల్వంగం 

దరమే (బ్రహ్మోదులకును - దలపోయంగన్‌ . 152 


ప్రథమాశ్వాసము 


కారణపురుషుండు లోకా 

ధారుండు కరుణాకరుండు - దనుజాంతకుం డా 
శ్రీరాముడు నీ కాతని 

మైరావణ! చెనకితేని - మనరా దెందున్‌. 


వడి మ్రాను వితిచి మీందికిం 
బదందివుచుకొనంగందలంచు - పాలసుభంగిన్‌ 
కడుం బోరి రాముబారికిం 

దొడిబడం జూచెద విదేల - దుర్మతి పుట్టెన్‌. 


జననాథునకును నీకును 

మనమునం దలపోయ హస్తి - మశకాంతరముల్‌ 
విను మెజుంగ కేల పోయెద 

వనినన్‌ విని యతండు వలికె - నంగనతోడన్‌. 
ఏల చెప్పెదు నీ వింత - జాలిపడుచు 

నేను విన్నాండ మదినిండ - నీకు మున్న 
యాదివిష్ణుండు రఘురాముం - డౌట సురలు 
మర్మటోత్తము లగుటయు - మధురవాణి! 


దనుజవరేణ్యుం డిష్టుం డని - తద్దయు న న్నాగి గారవించినన్‌ 
వనరుహమిత్రవంశజుల - వావిరింజంపెద నంచు శూరతన్‌ 

బనివడి వచ్చి యింక మగ - పాడి దలంకంగ నీతిశాస్త్రముల్‌ 
- వీరజనంబులు నన్ను మేదినిన్‌. 


వినినను నవ్వరే యకట! 
ఈ కాయము నిజ మని యొరు 

దూంకొని విడనాడి కాంచు - దుర్గతి మేలో! 
కాకుత్చుచేతం దెగినను 

వైకుంఠపదంబు మేలొ - వారిజనేత్రా! 

కావున నాదుప్రతిజ్ఞయు 

రావణుని చలంబుందక్క - రయమునం జని నే 
నా వసుధేశుని దెచ్చెద 

నీ వేగుము లోని కనిన - నెటి దూలంగన్‌. 


91 


158 


154 


155 


156 


157 


158 


159 


46 


92 


మైరావణచరిత్రము 


కమ్మకస్తురి చెక్కులం - గరంగి జాజి 
జన్నుగవ మీంది పయ్యెద- చంగలింప' 
నడుగుదమ్ములు మిక్కిలి - తడబడంగ 
నరిగె లోనింటి కడలుచు - నలరుబోండి 


వ. అని చెప్పం దరువాతివృత్తాంతం బెట్లని యడిగిన. 


చ. 


మాలిని. 


యవనకళింగవంగమగ - ధాంధ్రపుళిందదశార్ణకోసల 
ద్రవిడవిదేహకుంతలవి - దర్భయుగంధరభోజమేదినీ 
ధవవరమంత్రివర్గనిర - తస్తుతచారుకవిత్వకారస 
త్రవిమలవాగ్విలాసఘన - బంధుర! కాండవవంశవర్ధనా! 
రామాంబికామనోహర! 

రామాజననికరనూత్న - రతిరాజ! లస 
దామానుజమతసువ్రత! 

రామానుజకీర్తిహార! - రసికవదాన్యా! 
సుకవిజనమహీజా! - శుద్ధసత్మాంతిరాజా! 
ప్రకటమతిఫణీంద్రా! - భవ్యభోగామరేంద్రా! 
సకలగుణసముద్రా! - సంతతైశ్వర్యభద్రా! 
వికచకమలనేత్రా! - విద్విషద్దాంతమిత్రా! 


గద్యము 
ఇది శ్రీభీమేశ్వరవరప్రసాద కవితాధురీణ సకలశాస్త్ర 
ప్రవీణ సుకవిజనమిత్ర సర్వయామాత్యపుత్ర 
మాడయనామధేయటప్రణీతం బైన మైరావణ 
చరిత్రంబునందుం బ్రథమాశ్వాసము. 


1. చంగలించు = చలించు. శర. ఇదే ప్రయోగము. 


160 
161 


162 


163 


164 


93 


మైరావణచరిత్రము 
ద్వితీయాశ్వాసము 





Ze పతిసంభృతవరకరు 

భో, ణాపూరవిశేషలబ్ధి - నవగుణమూర్తీ! 

రూపవతీజననవసుమ 

చాపా! లేజెర్లయబ్బ" - సచివుని గోపా! 1 
వ. అక్కలశోదృ్భవుండు రామభద్రున కిట్లనియె నాసమయంబున మైరావణుండు 
దృశ్యాంజనాకర్షణంబులును, వాదవశ్యవయస్సంభనంబులును, భృగుమత భేతాళమ 
తంబులును, నింద్రజాల మహేంద్రజాలంబులును, బరకాయప్రవేశ కామరూపగమ 
నంబులు నాదిగాంగల వివిధవిద్యలు దనకు సాధనంబులుగా నలవరించుకొని 
బహు దివ్యశస్త్రంబులు ధరియించుకొని తన ప్రధానులయందుం గపటమాయో 
పాయంబులం బ్రచండు లైననూచీముఖ ఘటకుల రావించి యవ్వివరం బెటింగించి 
వారును దానుం గూడుకొని చనునట్టియెడ. 2 


క. సురగాలి యెదురు వీంచెను 
వజ డొక్కటంగూంక వెట్టి - వసుమతి వణంకెన్‌ 
ఉరగంబులు పొడచూపెను 
హరిణసమూహంబు (త్రోవ - కడ్డము దాంటెన్‌. 3 


ఆ.వె. ఎడమనుండి పాలి - కుడికి నేతెంచెను 
క్పిపిండికంటి వీంచె - బయలు రొప్పె 
వితిగి పడియెందరువు - దొరలుచు ధరమీంద 
గుండె లవియ మింటం - గొజడు దోంచె. 4 


క. మటీయును దుశ్ళ్శకునంబులు 
తఅచుగం బొదచూపం - దలంపకయే క్ర 
చ్చజ హనుమంతుండు వెట్టిన 
గుతి గడచినతోంకకోట - కును డగ్గరగన్‌. ర్‌ 
1. లేజెర్లయప్ప - పూ.ము 
2. పాల = ఒకానొక పిట్ట, చాషము. శర. 
3. పైండికంటి పక్షి = విశేషము. కనకాక్షి శర. 


47 


94 మైరావణచరిత్రము 


చ. _ కలరవగృద్రఘూకశుక - కాకపికాదివిహంగభీమసం 
కులముల నొప్పుచున్న యొక - కుంజగుహాంతమునందు ధీరతన్‌ 
నిలిచి నిశాచరేంద్రుండతి - నిర్ణయుం డప్పుడు కృత్రిమంబు లి 
మ్ములం దలపోయుచున్‌ ఘటకు - మోముం గనుంగొని పల్మె నెంతయున్‌ 


చ. తరుచరు లేమి చేసెదరొ - తామరసాప్తకులాబ్ధిచంద్రు లే 

సరవిని నున్నవారొ దను-జప్రభుతమ్ముండు నావిభీషణుం 

డరయుచు నెందు నుండెంజని - యంతయు నీవొగిం గాంచి వేగమే 

మర లిట కేంగి రమ్మనుచు - మన్నన నంపిన వాండు నంతటన్‌. 7 
క.  అల్లనం గపివేషముతో 

బల్లిదుండై పోయి కోట - పరికించి మదిం 

దల్లడ మందుచు రాక్షస 

వల్లభుతోందిరిగి పోయి - వాండిట్లనియెన్‌. 8 
ఉ. దేవ! నిశాచరేంద్ర! జిత - దేవగణేశ్వర! చిత్తగింపు నేం 

బోవుట కేటి కొక్కకపి - పుంగవుం డాహనుమంతుం డెందు దై 

త్యావళి జేరకుండ వసు - ధాధిపచంద్రుల కీశసేనకున్‌ 

దా వలయంబు గాంగ భయదం - బగువాలపుంగోట వెట్టినన్‌. 9 


క. అనుపమ మగునక్కోటను 

బనివడి యొక్కొక్కజాము - బలసంపదలన్‌ 

దనుజాధీశ్వరుతమ్ముండు 

వనజాప్తసుతుండు ప్రహరి - వర్తించునెడన్‌. 10 
క. ఉదుమండలంబుదాంకను 

వడి నేగితిం గోట దాంట - వచ్చునా యంచుం 

గడ తెగక యంతకంతకుం 

బొడవయ్యెను నాకు దాంటి - పోరా దయ్యెన్‌. 11 


చ. అన విని నేత్రకోణముల - నగ్నికణంబులు రాల నుగ్రుండై 
దనుజవరేణ్యుం డాఘటకుం - దప్పక చూచి మనంబులోపలన్‌ 
వనరుచు భీతి బొంది కపి - వాలపుంగో టొకయద్భుతంబుగాం 
జెనంటి! దురాత్మ! యిట్లు కడుం - జెప్పెద వేటికి నాకు నావుడున్‌. 12 


ఆ.వె. 


ద్వితీయాశ్వాసము 95 


ఎలిమిదలిర్ప సూచిముఖుం డిట్లని పల్మెను రాక్షసేంద్ర! నీ 
యలఘుతరప్రతాపమున - నాజిని గెల్చితి లోకపాలురన్‌ 
బలువిడి సప్తశెలములు - బంతులకైవడింబట్టి యాడితిన్‌ 
వల నగుమర్మటాధముని - వాలపుంగో టది నాకు నడ్డమే. 18 


ననుంబంపు మీక్షణంబున 

వనచరకీటంబు వాల - వప్రము దునియం 

గను గన్నవెట్టి యటు చని 

దిననాయకకులుల నిటకుC - దెచ్చెద ననినన్‌. 14 
సూచిముఖు నపుడు కరుణా 

లోచనుం డై చూచి నాదు - లోకములోనన్‌ 

నీచను విచ్చెదం దెమ్మిట 

కేచందమునందునైన - నినవంశుజులన్‌. 15 


అని యిటు గారవించి తగ - నంపిన వాండును నేగి యంజనా 
తనయుని వాలవప్రమటు - దగ్గరి" క్రిమ్మరి చూచి మిక్కిలిన్‌ 
మనమునం జోద్య మంది తన - మానుష మూంతగం జేసి ధాత్రి ము 
క్కునందగం గన్న పెట్టె నల - కోమలభంగిని వేయు (క్రోశముల్‌. 16 
“ఇట్లు కన్నపెట్టి - యిక్క చక్కంగం ద్రవ్వి 

లోని కేగుంగాక - నే నటంచుం 

గడంకతోడం ద్రవ్వం - గడలేక యవ్వాల 

వప్ర మచట నున్న - వాండు బ్రమసి. 17 


అరుదుగ బదియోజనములు 

ధరం[గమ్మట లోంతుం బరపుం - ద్రవ్వుచు నచటన్‌ 
గరువలితనయునివాలముం 

బరికించి నిశాచరుండు - భావములోనన్‌. 18 


జగతీతలంబుం ద్రవ్వంగ 
మొగ మోర్చుంగాక యంచు - ముట్టుదు నింకన్‌ 


1. డగ్గరి - పూ.ము. యతి భంగము 
2. గీ - పూము. 


48 


96 మైరావణచరిత్రము 


నగచరునివాలమధ్యముం 
దెగం ద్రవ్వుకపోదు ననుచు - ధీరతతోడన్‌. 


ఆ.వె. 'మొరయుకొనుచు సూచి - ముఖుం డంతలోపలం 
దగరు చేరి కొండ - దాంకుభంగి 
మానితఘనవజ - మయ మైన కపితోంక 
మోరచాపి తాంక - ముక్కు విథిగె. 

ఉ. భూవర! యిట్లు నాసికము - పోయన రక్తముచేత బ్రుంగుడై 
జేవుబుంగొండచందముగం - జెయ్వులు దక్కి నిశాచరుండు వా 
పోవుచు లోన సిగ్గుందల - పోయుచు వచ్చినత్రోవ నేగిమై 
రావణుం గాంచి మొక్కి కడు - గ్రమ్మిన భీతిని బల్మె నెంతయున్‌. 

చ. ఘటకునిమాట నిశ్చయము - గా దనవచ్చునె రాక్షసేంద్ర! మ 
ర్మటపతితోంకకోటతుద - గానంగ నోపక నేను ముక్కునన్‌ 
గిటివిధమొప్ప భూమి తల - క్రిందుగం గన్నము చాలందీర్చి యం 
తటం జనుచోటం (గమ్మబిను - దారుణవాలపుంగోటం గాంచితిన్‌. 


ఆ.వె. “కాంచి దానినడుమ - ఖండింతు ననిపూని 
వీంకం దాంక ముక్కు - విజిగిపోయె 
నెన్నం డిట్టిదాని - నెబుంగ నేమనిచెప్ప 
వచ్చు హనుమవాల - వప్రమహిమ. 

చ. _పనివడి యేటికిన్‌ మనకుం - బాజెడిబండ్లకుం గాళ్లు సాంపంగా 
వినుము నిశాచరేంద్ర! యొక - విన్నప మొకటి పజ్మికంఠుం డే 
వననిధిం గూలె నేమి జన - వల్లభు లేవిధిం బోయి రేమి వ 
చ్చినగతి దప్పకుండంగను - శీఘ్రమ వెళ్లుట మేలు నావుడున్‌. 

ఉ. ఓరి దురాత్మ! నాయెదుర - నోటమితో మును మించి శూరతన్‌ 
వీరము లాడి యిప్పు డతి - భీతిని బల్మెదు పంద కైవడిన్‌ 
వారక సప్తశైలములు - వ(ప్రములైన నగడ్తలందు న 
వ్వారిధు లేడునైన జన - వంద్యులం దెచ్చుట నా కసాధ్యమే. 

“గీ -పూము 

2. గీ - పూ.ము. 


19 


20 


23 


2 


ద్వితీయాశ్వాసము 


అని కడురోషావేశం 

బున వాని నదల్చి తన్ను - బోనివ్వక చు 
ట్సిన కాలపాశఘనబం 

ధనములు ప్రేరేపుచున్నం - దా నొక్కరుండున్‌. 
మాయావిభీషణుం డై 

వాయుతనూభవునివాల - వ(ప్రముకడకున్‌ 
డాయంగం బోయి మాయో 

పాయంబులు మనములోనం - బరికించుతటిన్‌. 
కర మర్ధ్థి నిజవిభీషణుం 

డరయుచు నటవచ్చి కోట - యవ్వలి కరుగన్‌ 
దురితాత్ముండగుచు నవ్వల 


నరిగి మరుత్తనయుంగాంచి - యతండిట్లనియెన్‌. 


కరువలిపుత్ర! యేమబకు - కంజహితాన్వయుం డెల్లసేనలున్‌ 
బరమసుఖంబునన్‌ నిదుర - పండువు సేయుచు నున్నవారు భా 
స్మరుండుదయించు నింక నజ - జామున నంతటం బజ్మికంఠునిన్‌ 
దురమున రాఘవుండు వెసం - ద్రుంచును నీకును గీర్తి దక్కెడున్‌. 


శరణాగతవత్సలు లతి 
తరుణారుణకోటినిభులు - దశరథసుతు లే 
పరిణయమున నుండుదురో 
కరుణాకర! యేను వారిం గనివత్తుం దగన్‌. 
అని యిట్లు పలుకంగ - ననఘ! మైరావణు 
మాయం గానంగలేక - వాయుసుతుండు 
నొక్మింత తనదేహ - మోహటించిన వాండు 
నమ్మార్గమునంజొచ్చి - యలఘుందగుచుం 
బ్లవగవల్లభుల వా - గృంధనంబులతోడ 
'మ్రాంగన్నువడంజొక్కు - మందుం జల్లి 
సమ్మోహనము చేత - సౌమిత్రి మిమ్మును 
జేష్టలు దక్కించి - చేరం దీసి 


97 


26 


27 


28 


30 


49 


98 


తే.గీ. 


మైరావణచరిత్రము 


మంత్రయంత్రంబులందును - మాయలందు 

గట్టిపడి యున్నయొకయుక్కు - పెట్టె నునిచి 

బాహుమూలంబునందునం - బదిలపటిచి 

తడయ కేతెంచి మారుత - తనయుం బల్మె 31 
పవనతనూజ! యెంతయును - భవ్యభవర్ధనవాలవప్రసం 
భవచటులప్రతాపమున - భానుకులేశులు నెల్లసైన్యముల్‌ 
(ప్రవిమలనిద్రలం దగిలి - భద్రసుఖంబున నుండి రాత్మలోం 
దివిరెడుసంశయంబు చనం - (్రిమ్మరి చూచితి సమ్ముదంబునన్‌. 82 
క్రూరాత్ము లైనరాక్షసు 

లేరూపముతోడ నైన - నేతెంతు రొగిన్‌ 

"బారి దిరుగంగ నేగెద 

మారుతి పదిలుండ వగుచు - మటువకు మెందున్‌. 33 


అనుటయు నోహటించి తెరు - వప్పటి నిల్చిన నందువెంటం జ 
య్యనం దగ వెళ్లి మంత్రుల ర - యంబునం గూర్చుక తొంటిరూపుం గై 
కొని తనలంక లోపలికి - గూరత వాండును మిమ్ము గొంచు న 
త్యనుపమవాయువేగమున - నప్పుడు వోయె నిగూఢవృత్తిగన్‌. 34 
వివిధములై చెలంగుపరి - వేష్టితభూతపిశాచఢాకినీ 

నివహము లట్టహాసములు - నిండి తొలంకెడి భద్రకాళికా 
భవనములోన డాంచి యురు - బాహుబలోన్నత మైనక్రూరదా 
నవతతిం గాపువెట్టి వద-నంబునం దేజము మిక్కుటంబుగన్‌. 35 


వ. తనప్రధానులం గనుంగొని సకలప్రాకారద్వారపాలకులకుం బదిలంబుగం గాపై 
యుండుం డని నియోగించి యంతఃపురంబునకుం జనుటయు వాండ్రును నట్లచేసి 
తమనివాసంబులకుం జనుటయు. బట్టణంబునం గల యాబాలగోపాలంబును 
నవ్వార్త యెతింగి పదిలంబులై యుండి రయ్యవసరంబున. 36 


స్స 


కలంగి వారిధుల పం-కము నివ్వటిల్లెను 
గులపర్వతములు కొం - గోడుపడియె” 


1. బారితిరుగు - ప్రహరి తిరుగు - అనునర్ధములో వాడంబడినది. 
2. కొంగోడుపడు = ఒడ్డగిల్లు, ఒజంగు. శర. ఇదే ప్రయోగము. 


ద్వితీయాశ్వాసము 99 


గగనంబు నక్షత్ర - గణములతో వ్రాలెం 
జ(క్రంబుగతిని భూ - స్థలము దిరిగె 

దిగ్గజంబులు గుండె - దిగులెత్తి మొగ్గెను 
శేషాహి బిట్టుల్మి - చెవుడువడియె 

నాహారవంబున - నఖీలభూతావళి 
భీతిచేం గుందుచుం - బ్రేలిపడియె 


తే.గీ. వెబిచె గ్రహరాజి మిక్కిలి - వీంక నడచె 


సురసమూహంబు మునింగెను - శోకజలధి 
సకలలోకంబు లెంతయు - జలదరించెం 
గమలగర్భుండు మదిలోన - గళవలళించె. 37 


వ. తదనంతరంబ విభీషణుండు తోంకచుట్టునుం బరికించి మనంబునం 
గలంకపుట్టెడు రామలక్ష్మణుల కేమియుం గాదుగదా యని చింతించుచు నేతెంచి 
హనుమంతుం జూచి యిట్లనియి. 38 


క. 


పేరిన నిద్రలంగూరెడు 

భూరమణుల కడకు నొరులు - వోకుండంగా 

భూరిబలంబునం గాచుచు 

మారుతి! యున్నాండవయ్య - మజువక యెందున్‌. 39 
అనవుడు వాయుసూనుం డసు - రాధిపుతమ్మునిదిక్కుం జూచి నీ 
వనఘచరిత్ర! రాఘవుల - కర్మిలి భృత్యుండవంచు లోనికే 

నిను నొక మాటికిం గడుప - నేరక పంపితి నింతెకాక య 
వ్వవరుహసంభవాదులిట - వచ్చిన నవ్వలి కేంగనిత్తునే. 40 
జనపతుల నరయ లోనికి 

జనివచ్చితి విపుడు ప్రహరి - చక్రము భంగిం 

గనుగీటినంత మాత్రన 

దనుజేశ్వర తిరిగి తెట్లు - తడయక పేర్మిన్‌. 41 
అన విని వజఘోషముల - కద్రి తలంకెడునట్లు భీతిచే 

ననయము భీతింబొంది యతం - డల్లనం దెప్పిజి చూచి పల్కె నే 


50 


100 


2 


మైరావణచరిత్రము 


నినకులు లున్న చోటికిని - నెప్పుడు పోయితినయ్య! చెల్లంబో 
నిను మది నమ్మియుండంగను - నీవును నేమటితయ్య! పావనీ! 42 


ఈవిట నుండంగాను మతి - యేటికిం బల్మజు రానటంచు నే 

నావల నీవలం దిరిగి - యాడంగ నాకలరూపుం దాల్చి మై 
రావణుండేగుదెంచి మన - రాజుల నెత్తుక వోయెనో కదా 

పావని! యేమియేయుదును - భావము లోపల జాలి వుట్టెడున్‌. 43 


అనినన్‌ వాయతనూభవుండు మదిలో - నాశ్చర్యముంబొంది య 
త్యనుకంపం దగం జూచి యంతం గడుం దా-త్సర్యంబుతోం' బల్మెనో 
దనుజాధీశ్వర! నీవు వచ్చి చని నా - ధైర్యంబు శోధింప ని 
ట్లనుచున్నాండవొ కాక నిశ్చయమొ మా-యాదైత్యురా కెంతయున్‌. 44 
అనిన హనుమంతుం గనుంగొని - దనుజవిభుండు 

దండ్రి! యిట్లాడ నాకును - దగునె నిన్నుం 

బాపకర్ముండు చనుదెంచి - భానుకులుల 

నేమిసేయునో రావయ్య - యెజుంగవలయు. 45 


అనుటయుం బెదవులు దదపుచుం 
చనువునం జెమటొదవం - గాళ్లు దడబడ శోకం 
బున నతండును దానును నో 
జనవర! యక్కోటంజొచ్చి - చని యచ్చోటన్‌. 46 
చం(ద్రుండు లేనట్టి - శర్వరిభంగిని 
వనజబంధుండు లేని - దినము పగిది 
ధవుండు వాసినపద్మ - దళనేత్రచందాన 
జనపతి లేని రా-ష్టంబు పగిది 
జలములు లేనట్టి - జలజాకరముభాతి 
విద్య యేమియు లేని - విప్రమాడ్కి 
నుడివోయి యుండిన - యుర్వీరుహముపోల్మి 
ప్రాణంబు లేని గా-త్రంబులీల 


1. నాశ్చర్యంబుతో - పూ.ము. పునరుక్తి యతిభంగము. దాత్పర్యంబుతో - శుద్ధప త్రిక. 


ద్వితీయాశ్వాసము 101 


తే.గీ. శుభములను బాసి సర్వంబు - శూన్యమగుచు 


2 


సోలి పడియున్న కపిసేనం - జొచ్చి చూచి 
మిమ్ముం బొడగాన కక్నడ - మిగులభీతిం 
బుడమిపైం బడి పెనుమూర్చం - బొంది తేటి 47 


హా! రామ ఘనతాట- కాటవీపావక! 
హా! దిననాథవంశా - బ్ధిచంద్ర! 

హా! ఘోరదైత్యకులా - ద్రివజ్రాయుధ! 
హా! జానకీహృద - యాబ్దిభృంగ! 

హా! సర్వలోకాశి - తామృతపదహస్త! 
హా! కృపారసలోచ - నాబ్బయుగళ! 

హా! భవ్యవేదవే - దాంత సన్నుతమూర్తి! 
హా! చారుపరమస - త్యాలవాల! 


తే.గీ. మమ్ము నందజంబోరిలో - వమ్ముపటిచి 


దుష్టరావణుం బ్రాణంబు - తోడ డించి 
పావనుండైన తమ్ముండు - నీవుంగూడి 
పోయితటవయ్య! రాక్షస - మాయందగిలి. 48 


ఉ. లంకకు నాడు పోయి కమ - లానిభ జానకి గాంచి రావణుం 
బొంక మడంచి నిన్నుంగొని - పోయెడు రాముండు తల్లి! నీవు ని 
శృంకను నుండుమంచును ని-జంబుగం బల్మిన నా ప్రతిజ్ఞ యే 
వంకకుం బాబిందోలి యిన - వంశజ! యేంగితి విప్పు దెక్కడన్‌. 49 
వ. అని విభీషణుదిక్కుం జూచి. ర్‌0 


మైరావణుం డను - మరకాండు' చనుదెంచి 
యొరపైనమాయల - యోడ నెక్కి 

మద్వాలవప్రాబ్టి - మాటమాత్రనె దాంటి 
తరుచరద్వీపంబుం - దనరం జొచ్చి 

పొందుగాం దనచేతి - మందుమంత్రంబుల 
సరకులు పచరించి - చాలం జల్లి 


1. మరకాండు = నావికుడు. శర. 


102 


తే.గీ. 


2 


తే.గీ. 


1. మొజఅంగు - వంచకుండు. శ.ర. 
3. భోరున - పూ.ము. 


మైరావణచరిత్రము 


రామలక్ష్మణరాజ - రత్నంబులను గొంచుం 
దనదీవి కేంగెనే - దండితోడ 
నేమి సేయుదు సాధింప - నేమి వెరవు 
నిమిషమాత్రంబు గడచిన - నీచదనుజుం 
డకట వధియింపకుండునే - యనుచు మజియు 
భూమిపై వ్రాలి 'పెనుమూర్చ - వొంది యుండె. 91 
అప్పు డెంతయు శోకాబ్ధి - దొప్పదోంగి 
సత్యనిధి యైన యవ్వి-భీషణుండు దాను 
జేరి యవ్వార్త నప్పుడు - చెప్పందొడంగె 
వాయుసూనుండు ధీరత - వానరులకు. 52 
ఘనులార! రండు రా-ఘవనిధానంబును 
మోసపోయితి మొక్క - మొజంగు*చేత 
బలసమున్నతులార! - తెలిసి చూడుండి దైత్యు 
పాలు చేసితి మబ్ద - బంధుకులుల 
ధర్మాత్ములార! ని-ద్రలు మానుండింతటం 
బోనాడితిమి రాజ - పుంగవులను 
కపివీరులార! మే - ల్మనుండింకం జెయ్యార 
నప్పగించితి మింతె - యవనిపతుల 


ననుచు దెలుపంగం గర్భంబు - లందు వాండి 

భల్లములు వైచి మెదిపిన - పగిదియైనం 

గలంగి బిట్టుల్మి యోలిని - కళవళించి 

*బమసి భీతిల్లి మర్మట - పతులు లేచి. ర్‌ 
హారామ! రామ! యనుచును 

ధారిణిపైం బొరలి పొరలి - తనువులు వణంకన్‌ 

భోరున నేద్చిరి కన్నుల 

“సీ రేఖులరీతిం బాతి - నీరధిం గలయన్‌. 54 
2. భ్రమసి - పూ.ము. 

4. నీరేరుల - పూ.ము. 


ద్వితీయాశ్వాసము 103 


వ. మలియు ననేకదుఃఖావేశంబులం గపిసైన్యంబులు వదనరంధ్రంబులు వాడి 
కరువళ్లువట్టి హస్తాంబుజంబుల నవనీతలంబుం బుణుకుచు ముందర వెనుకయుం 
గానక తమ్ముందాము మజచియుందడ నధికశోకాక్రాంతుండై సుగ్రీవుండు విభీషణుం 
జూచి. ర్‌ర్‌ 
సీ అయ్యయో! మనరాజ - హవ్యవాహనులను 
గాల్చెగా రాక్షస - కాననంబు 
చెల్లంబో! మనరాజ - సింహపోతంబుల 
మట్టెంగా దానవ - మత్తగజము 
కటకట!మనరాజ - ఖగకులాధీశులం 
గజచెంగా దైత్యోర-గంబు చెలంగి 
అక్కట! మనరాజ - హంసమండలములం 
గప్పెంగా దైత్యాంధ - కారమెలమి 
తే.గీ. ఎంతశౌర్యంబు గల్లిన - నేటి కొక్కా 
యమరపతికైన హరికైన - నజునికైనం 
బూర్వకర్మానుభవములం - బొదల కేల 
దప్ప దనుమాట లిప్పుడు - తథ్యమయ్య. 56 
క. ఆ విష్ణుందైనదశరథ 
భూవరతనయునకుంగీడు - వొందునె తలంపన్‌ 
దైవమునకన్నం గర్మమె 
భావింపంగ నధిక మగుట - పరమం బరయన్‌. 57 
క. వాలిని ధారిణి వ్రాలంగ 
వాలమ్ముల నేసి నన్ను - వరసత్మృపతో 
నేలినఫలమున కసురుల 
పాలుగం జేసితిని యిట్టి - బంటుం గలండే. ర్‌రి 


క. నమ్మెను బతి నన్నును నే 
నమ్మితి హనుమంతు నతండు - నమ్మెను నిన్నున్‌ 
నమ్మి కలకార్య మెల్లను 
వమ్మయ్యెను నొరుల నమ్మ - వల దెచ్చోటన్‌. 59 


104 మైరావణచరిత్రము 


ఉ. క్రుళ్లిన రావణాసురుని - ద్రుంపక సంతతశోకమగ్నయె 
తల్లడ మందుచున్న వసు-ధాసుతం గావక వీరధర్మమున్‌ 
బొల్లుగం జేసి రాఘవులు - వోయినయప్పుడె యేను బ్రాణము 
ల్వల్లను నంగదుం గొనుచు - వారిధి మెల్లనె దాంటుండిందజున్‌. 60 
వ. అని ప్రలాంపించుచుండ నంగదజాంబవంతసు షేణాదులు* హనుమంతుం 
జూచి యిట్లనిరి. 61 
పీ ఏతండ్రి తండ్రియె - యేషప్రొద్దు మనకును 
రమణతో సత్మృపా - రసముం జిలుకు 
నేతండ్రి భవ్యుందడై - ప్రీతితోం జనువిచ్చు 
నుచితంబు నెడనెడ - నొప్పుమిగుల 
నేతండ్రి యాప్తుండై - హృదయంబులోపలి 
మర్శ్మంబు లెల్లను - మనకుం జెప్పు 
నేతండ్రి దైవమై - యిహపరంబులు రెండు 
మనము రంజిల్లంగ - మనకు నొసంగు 


తే.గీ. నట్టి తండ్రిని రఘురాము - నతని యనుజుం 

దెచ్చి మాలోని భయములం - దీర్పు మింక 

నెవ్వరున్నారు నీవిపు - డిట్లు మూర్చ 

వొంది యుండంగం బవమాన - పుత్రతిలక! 62 
క. దిననాథవంశజులకును 

దిననాథసుతుండు వగచి - ధృతిం దూలెడు నీ 

వనఘాత్మ! యితని వలదని 

ఘనసత్వము మీఅ నొక్క - కడం జేర్పు తగన్‌. 63 
క. నావుడుం దెప్పితి” మారుతి 

భావంబును గొంత పదిల - పబుచుక వారిన్‌ 

గైవార ముడుగుం డని సు 

గీవునితోం బల్మెంజిత్త - గింపు మటంచున్‌. 64 


1 “జాంబవత్సు షేణాదు” లని యుండవలెను. 
2. తెప్పిజి = తెప్పిటిల్లి - అపాయము నుండి తేటి. శ.ర. 


ద్వితీయాశ్వాసము 105 


క. దానవశేషం బెక్కడం 
గానంబడకుండం జంపి - కడు వేగముతో 
భానుజ! భానుకులేశుల 
నేనిటందేకున్న యాంజ - నేయాఖ్యుండనే. 65 


వ. అట్లు గాకుండిన. 


ఉ. _ పట్టుదుం జేత నాగగన - భాగము ధారుణి నొక్కముద్దగాం 

గట్టుదు వాలరోమముల - గర్వము దక్కంగ లోకపాలురం 

గొట్టుదు నబ్బజాండ మిటు - గుల్లలకైవదిం గూలి డొల్లంగా 

మట్టుదు రావణాసురుని - మస్తకపజ్ములు వ్రక్కలై చనన్‌. 67 
శా. సాధింతున్‌ మతి దైత్యు గంధవహద్భ - త్సామామరాధీశులన్‌? 

(గోధింతుం (గహతారకాగణమరు - [ద్రుద్రాదిసంఘంబులన్‌ 

శోధింతున్‌ బెగడొంద వారిధిహరి - త్‌క్షోణీధర[్రేణులన్‌ 

బాధింతున్‌ భువనత్రయంబు వణంకన్‌ - బ్రహ్మాదిదైవంబులన్‌. 68 
వ. అని “విజృంభించి విలయకాలాగ్నికణంబులచందంబున నక్షుల నిప్పు లుప్పతిల్ల 
సమరదుర్వారాభీలవాలంబుం దిగిచి యల్లార్చి భుజంబు లప్పళించి చతుర్దశభువ 
నంబు లొక్కకడి చేసి మైింగునట్టియుద్యోగంబున నున్న సమయంబున విభీషణుం 
డిట్లనియె. 
చ.  అలఘుతరప్రతాప! పవ - నాత్మజ! నీకు నసాధ్య మెందునుం 

గలుగుట పోల దైన బలు - కార్యము శార్యమునందుంజేయ మొ 

కృల మగుం గాన శాంతుండవు - గమ్ము రసాతలలంకకేంగు మ 

త్తులువ నడంచి రాఘవుల - దోడ్ళొని వత్తువు నీవు నావుడున్‌. 70 
క. హనుమంతుండు విభీషణుం 

గనుంగొని యుత్సాహ మొప్పం - గా నిట్లను నో 

దనుజాధినాథ! యొక్కటి 

కినుకను బల్మెదను జిత్త - గింపు మటంచున్‌. 71 
క. పూతాత్మ! నీవు చెప్పిన 

నీతితెజం గుత్తమంబు - నేంజేసెద నా 

1. విజ్ఞృంభించి - పూ.ము. 2. మొక్కలము = ముష్మరత్వము. శర. 


53 


106 మైరావణచరిత్రము 


పాతాళలంక కరుగంగ 

నే తెరు వటం గలదు దాని - నెతింగింపు తగన్‌. 72 
ఆ.వె. అనిన నట్లకాక - యని విభఖీషణుండాంజ 

నేయుం దోడుకొనుచు - నెమ్మితోడ 

లంక కుత్తరంబు - వంకను విలసిల్లు 

నబ్ధితీరమునకు - నరిగి యచట. 78 
వ. వీనులకుం జల్లనిగానంబుల నింపు సొంపారం గొసరి కొసరి కుహూత్మారంబులు 
సేయుకొదమకోకిలతండంబులకు నాలయంబులై యతిమృదుమధురామృత 
రసంబులు చిలుకం బలుకకలికిరాచిలుకవిండునకు నానదంబులై 
యనంగకేలీసమయంబునకు మనోహరంబుగా నెచ్చరించి పరిపరివిధంబులం 
గులుకరించుకప్పువారంపుంగదుపులకు వీడుపట్టె కెరలి పొరలి పురివిచ్చి మురియుచు 
బహువిధనర్తనంబులం జెలంగు మత్తమయూరంపుమందలకుం బట్టుంగొమ్మలై 
గురువిందలతలం బెనంగొనియున్న లేమావిజొంపంబుల కెలంకుల విరవాదితీవల 
ననుకరించుప్రేంకణంబులగుంపులం గదిసిజాజులనెత్తావిం బొదలినసురపొన్నల 
క్రీనీడలం బరగుచంద్రకాంతోపలంబులను చంద్రోదయంబునం గరంగి 
ప్రవహించినతియ్యనినీటి చలిమిరిం బరిపక్వంబులై పొరలువిచ్చిన కర్పూరంపుం 
దరువులమొల్లంబులు గల యుభయతటంబులవలనను మజియుం గందర్పుండు 
విటవిటీజనంబులమీంద దండెత్తందలంచి కొండికప్రాయపుందుమ్మెదల తండంబుల 
రమ్మని పిలువంబంచిన నవి మెండుగలపూందేనియలు గ్రోలి చొక్కిపోలేకుండిన 
నతండు వానిం గోపించి దండింపం దలంచిన వెబిచిపోయి శరణంబు వేండిన 
నుండుండని యెబుంగకుండ దాంచినవిధంబున గర్భంబుల నిమిడికొని 
ముకుళించిన దండిగలవుండరీకంబులవలనను మారుతాత్మజునకుం 
బాతాళలంకకుం ద్రోవయెతింగింప నుపశ్రుతిదోంపంబలుకు పలుకులుగల 
బకక్రౌాంచకారండవాది పక్షిసంకులంబులవలనను మృణాళంబు లాహారంబులుగ 
మెసంగి యెరగొని సుఖించురాజసంహంసంబులుం గలపులిన సలంబులవలనను 
కూరాసురసంఘంబు లేంగు మార్గంబునకు సోపానంబులు చేర్చి యొండొంటితో 
డాసిన భయంకరరూపములుగల కమఠనక్రగ్రాహమండూకపన్నగంబులవలనను 
నేత్రానందంబై పొలుపుదీపించి. 74 


ద్వితీయాశ్వాసము 


సల్లిలతకమలకైరవ 

హల్లకమకరందపరిమ - ళాకీర్ణమిళ 
తృల్లోలమాలికాంచిత 

ఫుల్లం బగునొక్క సరసి - పొలు పెసంగంగన్‌. 


వ. అప్పుడు చూపి. 


చ. 


అనిలజ! కంటె యాసరసి - జాకరమధ్యమునందు నల్లనై 
తనరెడునొక్కనాళ మొగి - తత్పరమందున సూక్ష్మరూపమై 
చనుము రసాతలంబునకుం - జయ్యన నంచును దోవ చూపి య 
ద్దనుజవరేణ్యుం డేంగుటయుం - దానును వేగమె సూక్ష్మరూపమై. 
శూరత నొక్కనాళ మొగి - జొచ్చి చనంగ నెణింగి లోకముల్‌ 
భోరుకలంగ నార్చి యిట - పోకుము పోకుమటంచు వారిధిన్‌ 
వారిధి దాంకుచందమున - వచ్చి మహాభుజసత్వ మొప్పంగా 
వారిచరాధిపుండు వడి - వానరనాథుని దాంకి యిట్లనున్‌. 
అంబుజసంభవాదులకు - నైనను దప్పక చూడరాని యీ 
యంబుజనాళ మొక్కండవు - నాత్మ నొకింతయు భీతిలేక గ 
ర్వంబునం జొచ్చి పోయెదవు - వానరకీటమ! నిన్ను నింక మ 
త్యంబుల పాలు సేయ కిటు - సాగిచనంగం దొలంగ నిత్తునే. 
అనిన న్వాయుతనూభవుండు విని యు - ద్యత్రోధకాలాగ్నిలో 
చనుండై యాతనింజూచి మండి సమరో - త్సాహప్రతాపస్సుట 
ద్ధనవాలంబునం గంధరంబు బిగియం - గాం జుట్టి పద్మాకరం 
బున ముంచెత్తి విదిర్చి వేగ దరికిం - బోవైచె మూర్చిల్లంగన్‌. 


తడయక తెప్పిరి కనుగొని 

యుడుపథమున దిగ్గజములు - నుర్వీతలముం 
గడగడ వడంకంగ ననిలజుం 

వీడుగుగతిం బాజుతెంచి - పిడికిట బొడిచెన్‌. 
పొడుచుటయు నతండు వానిని 


నడంచెం బెడచేత దాని - కలయక వాండున్‌ 
బెడిదముగం బెనంగి పవనజుం 


107 


75 
76 


78 


79 


80 


81 


54 


108 మైరావణచరిత్రము 


బొడువుగ వెస నెత్తి యార్చి - పుడమిన్‌ వైచెన్‌. 82 
ఉ. _వైచిన లేచి ధీరతను - వానరనాథుండు మత్స్యవల్లభున్‌ 
జూచి యదల్చి వక్రమున - శోణితధారలు (గమ్మ నంఘ్రులం 
దాచె నురంబు దాని కటు - తద్దయుం గంపమునొంది లేచి వాం 
దేచినయల్మతోంగపికు - లేశ్వరుం గొట్టెంజలింప కెంతయున్‌. 88 
లయవిభాతి. వడింగపికులాధిపుండు - జడియక చలంబునను 
*జదచరునివాలమున - నడరంగను మోదెన్‌ 
దొడిబడక వాండు తన - కడిందిభుజసత్వమున 
నొడిచి పవమానసుతుం - బిడకిటను నొంచెం 
దడయక మటథిద్దజును - బెడిద మగుజంకెలను 
నుడుగనిమహో(గముల - కడుధృతిని బోరన్‌ 
దొడరునురువేగమునం - గెడసి పెనురక్తములు 
వెడలి వసుధాస్థలిని - బడి యలుక నుర్విన్‌. 84 


తరల. చెనకి కొట్టుదు రెలమిం జేతురు - చేయిచేయియు వీడ్వడన్‌ 
బెనచి పట్టుదు రుదరద్రోతురు - భీమహుంకృతు లొప్పంగన్‌ 
మొనసి పాయుదు రంటి దిగుతురు - ముష్టిముష్టియు మీజంగన్‌ 
గినిసి తాంకుదు రొందొరున్‌ రణ - కేళిచిత్రము దోంపంగన్‌. రి5 
లయగ్రాహి. వెండియును రోషమునం - గొండలవిధంబునను 
నొండొరులంజేరి తమ - మెండు గనువేల్పుం 
దందములకన్నులకు6 - బండువులుగాం గమల 
జాండమదరం బుడమి - మండలము గుంగన్‌ 
భండనము సేయు నెడ - నండజకులేశ్వరుండు 
చండజయశాలిం - గపిదండధరుపోల్మిన్‌ 
మండుచును రక్తములు - గండలును (గక్కుచును 
గుండె లవియించి తన - దండ మిగులంగన్‌. 86 


వ. ఇవ్విధంబున నయ్యిరువురుం (బళయకాలానలార్చులవిధంబునం జేరి 
సింహనాదంబులు చెలంగించి పాయనిమచ్చరంబులం గలయుచును 


1. జలచరుని - పూ.ము. ప్రాసయతి భంగము. 
“లడయోరభేదళి, జడధి = జలధి = సముద్రము. శ.ర. 


ద్వితీయాశ్వాసము 109 


బాహుదం ్రాముష్టిపాదాలింగనంబులచే మిక్కుటంబుగా జర్మంబు లుడుకెత్తి రాం 
జజచియును గుండియలు కలంగిపాబింబొడిచియును మస్తకంబులు బీటలువార 
నడంచియును గాత్రంబులు నేలంబడం ద్రొక్న్మియును గంఠంబులు బిగియం 
గదియనొక్కియును నఖదం(్టలంజీరియును వపరస్పరవూతంబులకుం 
దప్పిజాతీయును ననేకఘోరయుద్ధంబులు సేసి యలసి యున్నసమయంబున 
హనుమంతుడు తనసత్వంబునకు నతనిసత్వంబు సమంబైయున్న మనంబున 
నాశ్చర్యంబు నొంది. 87 
క. నరఖేచరామరాసుర 

వరులందును నిట్టిశౌర్య - వంతునిం జూడన్‌ 

ధరలో వీండును నెవ్వండొ 

పరికించెద ననుచు మత్స్య - పతితో ననియెన్‌. 88 
ఉ. ఎవ్వండు తండ్రి? నీకు జన - నెవ్వతె? నీ నిజనామ మేమి? నీ 

వెవ్వనింగొల్తు వీసరసి - నేటికి గాచెద విట్టివిక్రమం 

బెవ్విధింగల్లె నీకుం దగ - నేర్పడం జెప్పుము నాకు నావుడున్‌ 

నవ్వుచు ధీరుండై పవన - నందను కందజనాథుండిట్లనున్‌. 89 
చ. కలహముం గోరి బాహుబల - గర్వముతోడుతవచ్చుశూరులన్‌ 

జలమునం గిట్టి పట్టి వెస - జంపుట సచ్చుట రెండుదక్కంగం 

గలనను గోత్రనామముల - కారణ మే మడుగంగ నిస్సిరో! 

చెలంగుచు వియ్యమందెదవొ - చెప్పిన నిప్పుడు నీవు నావుడున్‌. 90 
ఉ. _ పేరును బెంపునుం దెలిసి - పేర్కొన కూరక యొట్టివారితోం 

బోరుట గాదటంచు బుధ - పుంగవు లెప్పుడు నండ్రుగావునన్‌ 

వారిచరేంద్ర! చెప్పినను - వాసి దొలంగదు వీరధర్మ మే 

యూరికిం బోదు నిక్క్మముగ - నున్న తెజిం గెతింగింపు మెంతయున్‌. 91 
వ. అనిన నొడంబడి నీ వడుగంగా నాకుం జెప్పరాదే యని యతం డిట్లనియె 92 


చ. విను మిది నాదువర్తనము - వృక్షచరాధిప! పోలం జెప్పెదన్‌ 
జనని తిమింగిలం బనంగ - సన్నుతికక్కిన మీన మంజనా 
తనయుండు గన్నతండ్రి పతి - దానవనాథుండు మత్స్యవల్లభుం 
డనందగువాండ నీసరసి - నన్యులు డగ్గరకుండ నుండుదున్‌. 93 


ర్‌ర్‌ 


110 మైరావణచరిత్రము 


క.  ఘనుం డైనయాంజనేయుని 
తనయుండ నగుకతన బాహు - దర్పము మెజియన్‌ 
దునుమాడుదు ననిలోపల 
దనుజామరఖచరమనుజ - తరసంఘములన్‌. 


అనిన మారుతి మన-మున కసంగతమైన 
జలచరేంద్రునితోడం - బలికె నగుచుం 
బవమానతనయుండు - బ్రహ్మచర్యలు సల్బుC 
గొదలేక పుట్టిన - మొదలుగాంగ 
సతి నేదినంబున - నతం డాస వరియించి 
పుత్రునిం గాంచె న - ద్భుతముగాను 
జలచరంబుల కద్రిచ-రులకు నేకాల 
మునం గల్గుసంయోగ - ములు దలంపం 


తే.గీ. గూర్చి సారెకు నిన్ను నే - గ్రుచ్చి గ్రుచ్చి 
యేమి యడిగితి నీవు నా - కేమి చెప్పి 
తింత మాత్రన నోరుకూ - రేమి పోయె 
నకట! నిజమాడ కిట్లేల - యంటి నీవు. 


క. బొంకిన నాయువు తేజము 
నింకును సిరి దొలంగు కీర్తు - లెల్లను మాయుం 
బొంకంబుం దూలి రౌరవ 
పంకంబునం గూలు జముని - బాధలచేతన్‌. 
వ. కావున నెవ్వరికిం బొంకం దగ దనిన నతం డిట్లనియె 
ఫీ కపినాథ! నీతోడం - గల్లలాడంగ నేల 
నమ్మవేనియుం గార-ణంబు వినుము 
తనదేవి నరయంగ - దశరథాత్మజుం దంప 
నంబుధి దాంటుచో - ననిలజునకు 
స్వేదంబు వొడ మల్టీ - జెందిన నాంకట 
నలి దాని నటం దిమిం-గిలము మింగ 


2 


94 


95 


96 
97 


తే.గీ. 


ద్వితీయాశ్వాసము 111 


నట్లు మింగిన ఘర్మ - మది యమోఘము గాన 
నద్భుత మొదవంగ - నాక్షణంబ 
మిక్కుటం బగుగర్భ మీ - మీనమునకు 


నైన ననుంగాంచెంగాంచిన - యప్పు డేను 


దల్లి యెవ్వండు నాకును - దండ్రి యంటి 
ననిన నెటింగించె హనుమంతు - డనుచుం ట్రీతి. 98 


అంతట నాజన్మము నే 

నెంతయు విని యతులసత్వ - మెసంగంగ నిచటన్‌ 

బంతమునం బోరి దనుజుల 

నంతకుపురిం జూడ నరుగ - నంపుచు నుందన్‌. 99 


వ. మైరావణుం డొక్కనాండు రావణాసురుం బొడగనంబోవుచు నన్ను వీక్షించి నా 
భుజబలంబున కలరి నామంబున మత్స్యవల్లభాఖ్యానంబు పేరువెట్టి ప్రియోక్తులం 
దన్నుం గొలువ నొడంబడంబలికి తనయాజ్ఞలేక యీపంకజనాళంబు చొచ్చి 
పోరాకుండ నియమించి పెట్టిన నుండుదు ననిన విని హనుమంతుండు మనంబున 
నత్యాశ్చర్యంబు నొంది యిట్లనియె. 100 


క. 


ఇనవంశజు పంపున మును 

వనవిధి దాంటితిని నేనె - వాయుసుతుండన్‌ 

వనజజు వ్రాంతఫలంబునం 

దనయుండవై తీవు నాకు - ధర్మవిచారా! 101 
తండ్రిబిడ్డలు తమలోనం - దగవు దప్పి 

కలహమెక్కించంగారాదు - గాన నాకుం 

బుత్ర!నినుంజూచి! మోహంబు - పుట్టందొడంగె 

నలిగి పోరాడం జిత్తంబు - గొలుపదింక. 102 
అనవుడు సంతసిల్లి యతం - డద్రిచరాధిపుంజూచి యంజనా 
తనయుండ నంచుం బల్మితివి - దైవకటాక్షమువల్ల మిమ్ము నా 

కును బొడగాంచం గల్డెం - గపికుంజర! ధన్యుండ నైతి నైననా 
మనమునం గొంతయున్నదను - మానము నీనిజమూర్తిం జూపవే 1083 


వ. అనుటయు నయ్యవసరంబున. 104 


56 


112 


2 


తే.గీ. 


మత్తకోకిల. 


మైరావణచరిత్రము 


బాలభానుప్రభా - పటలంబు కైవడి 
నుగ్రలోచనముల - నొప్పుమిగుల 
ఘనతరనీలమే-ఘంబు చందంబునం 
జటులవిస్ఫుటతను - చాయ దనరం 
జండదిగ్వేదండ - తుండంబులట్టుల 
నురుభయంకరబాహు - యుగ్మ మమర 
నిరుపమాయత లస - ద్వరుణపాశముమాడ్మి 
వరుస నుద్దీపిత - వాల మెసంగ 
మృత్యుదేవత కత్తుల - రీతి మెజసి 
నిశితఘనదంటష్ట్రపంక్తులు - నీటుకొనంగ 
ధైర్యభర్మాద్రి మారుత - తనయుం డపుడు 
పెరిగె నక్షత్రగణములు - పేర్లు గాంగ. 
అంత హనుమంతుంగన్నుల - నలరం జూచి 
మత్స్యవల్లభుండానంద - మగ్నుం డగుచు 
నంఘ్రిసరసీరుహంబుల - కర్ణి మొక్కి 
హస్తములు మోడ్చి యిట్లని - ప్రస్తుతించె 


శ్రీరఘురామపాదసర - సీరుహకోమలమత్తభృంగ! సం 
సారనికుంజపుంజపటు - సాంద్రధనంజయ! సర్వపాపదు 
ష్టోరగవైనతేయ! చటు -లోన్నతబాహుబలప్రతాప! వి 
స్పారమహో[గ్రదైత్యకుల - భంజన! పావనవాయునందనా! 
సురుచిరజానకీహృదయ - శోక నివారణ! యక్షరాక్షసా 
మరవరకిన్నరప్రముఖ - మానితసన్నుతపాదపద్మ! భీ 
కరనిజవిక్రమస్ఫురణ! - కారణపూరుష! వీరవర్య! సం 
గరధరణీతలప్రళయ - కాలసమాన! కపీంద్రశేఖరా! 

ము న్నెజుంగక బేలనై కడు - మూఢభావముతోడుతన్‌ 
నిన్ను బోరితి నాత్మలోపల - నేర్చునేరము లాత్మలో 
నెన్న కంతయుసత్కృపారస - మేర్చడన్‌ ననుందండ్రి! నీ 
కన్నుదమ్ములం జూడవే తను - కంప మెల్లను వీడంగన్‌. 


105 


106 


107 


108 


109 


ద్వితీయాశ్వాసము 113 


ఆ.వె. *“అనుచుంటబ్రస్తుతింప - ననురాగమును బొంది 
పులక లంగమునను - బొంగలింపం 
గొడుకు జేరిందిగిచి - గ్రుచ్చి కౌంగింట జేర్చి 
పలికె నిట్లు భక్తిం - బవనజుండు. 110 


గీ. వత్స! మనలోన నజ్ఞాన - వశమునందుం 

గలహ మొకటి పుట్టిన - కారణమున 

నాత్మ కడుంబొక్క నప్పటి - కాత్మజునకు 

నలుగ నేర్తునె తప్పులు - గలిగె నేని. 111 
క.  సుతుందగుటఫలము తండ్రికి 

నతిముద మొదవంగంజేయు - టది యుచితము నీ 

యతివినయశౌర్యధైర్య 

స్థితి జూచిన యపుడె నాకు - జిత్తం బలరెన్‌. 112 


క. వరచామీకరచామర 
కరిఘోటకసుభటరత్న - కాంచనదివ్యాం 
బరభూషణములు వడసినం 
బరలోకము లేదు సుతులం - బడయక యున్నన్‌. 118 


క. కావున నీ వాగి నాకును 
దైవానుగ్రహము కతన - దనయుండ వగుటన్‌ 
బావనుండ నైతి మిక్కిలి 
భావంబునం బ్రమద మిపుడు - పర్వం గుమారా! 114 
వనే వచ్చినకార్యంబు నీ కెతింగించెద వినుము. 115 
ఉ. రావణపంపు పూని కపి - రాజును నన్నును మోసపుచ్చి మై 
రావణుతస్మరుం డిపుడు - రాఘవులం గొనిపోయి నేను దె 
త్యావలితోడ వాని నురు - మాడి పరాక్రమమొప్పం[గ్రమ్మజన్‌ 
భూవరచంద్రులంగొనుచుం - బోయెదనంచును నేను వచ్చితిన్‌ 116 
ఉ. వచ్చి సుపుత్తు నిన్ను బుధ - వత్సలుం గాంచితిం బ్రొద్దువోయె వాం 
డచ్చట ధారిణీపతుల - నల్పమతిం దెగంజూడకుండ నేం 
1. గీ - పూ.ము. 


ర5్‌/ 


114 


మైరావణచరిత్రము 


జెచ్చెరం బోయి రాజులను - శీఘ్రతంగొంచును వచ్చి వేద నీ 
కిచ్చెదం గోర్కి నన్ను నపు - దేమంట వేండుము నీవునావుడున్‌. 


జనపతుల పోకకును దన 

జనకుం డగు వాయుసుతుని - సాహసమునకున్‌ 
మనమున విస్మయ మందుచు 

వనధిగభీరుండు మత్స్య - వల్లభుం డనియెన్‌. 
అరుదారం దొంటి రూపము 

కరమొప్పంగం దాల్చు నిన్ను - ఘనభుజశక్తిన్‌ 
ధరియించి లంక చేరువ 

సరభసమునం బెట్టి మగుడం - జనుదెంతుం దగన్‌. 


వ. అనుటయు ననిలజుండు సూక్ష్మరూపంబు ధరియించిన. 


ఉ. 


ఆహవకాంక్షుండై కడిమి - నాగ్రహ మొప్పంగ మున్ను దానవ 


వ్యూహముమీందం బోవుపురు - షోత్తముం దాల్చిన తార్‌క్ష్యుకైవడిన్‌ 


బాహుబలండు మత్స్యపతి - పావని నప్పుడు వేడ్క సద్భుజా 
రోహణుంజేసి కొంచుం జనె - రూడి రసాతలలంక యొద్దకున్‌. 


117 


118 


119 


121 


వ. ఇవ్విధంబునం గొనిపోయి యాలంక బహిర్భాగంబునం బొలుచు సరోవరంబున 
డించి ముకుళితహస్తుండై యిట్లనియె. వినుండు ఘోరరాక్షసపాలితం బైనయప్పుర 
ద్వారంబున నొక్క త్రాసు గలదు. అది శత్రుజనంబు లెక్కిన విజిగి పడుం గావున 
పదిలుండవై పోవలయు; మొక్కలంబునం బోవలవదు; ఇక్కడ నుండుసకల 
రాక్షసప్రీజనంబు దీని యుదకంబునం జనుదెంతురు; వారివలన రామలక్ష్మణుల 
వార్త వినంబడియెడు; విని మతి సాధింతురుగాని యని చెప్పి మత్సువల్లభుండు 
వీడ్కొనుటయు హనుమంతుం డాత్మగతంబున. 


సీ 


అసువుల నున్నారు - వసుధేశు లనువార్త 
వీనులు చల్లంగా - విందు నొక్కా? 

విని వారికడకును - దనుజు లెవ్వరు నాదు 
పొల మెజుంగక యుండం - బోదు నొక్కా? 

పోయి కన్నులకాంక్ష - వోవంగ నంతట 
నాతపఃఫలములం - జూతునొక్కొ? 


122 


ద్వితీయాశ్వాసము 


చూచినప్పుడె వారి - జోద్యంబుగాం బోయి 
వనచరావళిలోన - నునుతు నొక్కొ? 


తే.గీ. యనికిం జనుదెంచు మైరావ-ణుని వధించి 


2 


చెనంటిదైత్యుల నీఖుగాం - జేతు నొక్కా? 

కాక దైవాజ్ఞ యేమిగాం - గలుగు నొక్కా? 
యనుచుం జింతించుచుండు న - య్యవసరమున. 
రాక్షసేంద్రుండు కాళికా - రాధనంబు 

సేయం జింతించి యేకాంత - సీమ నుండం 
జేటికావృత్తిం గడలేని - పాటువడుచుం 

బేదగతి నున్నదుర్దండిం - బిలిచి పలికె. 


దశముఖుపంపుం బూని ఘన - దారుణవానరసేనంజొచ్చి నే 
దశరథరాజనందనుల - దర్ప మెలర్పంగం దెచ్చినాండ ర్‌ 
నిశి గొని భద్రకాళికిని - నిండిన భక్తిని వారిం బెట్టెదన్‌ 
విశదనవోదకంబు లతి - వేగముతోడుతం దెమ్ము నావుడున్‌. 


అంచితహేమకుంభము క-రాబ్దమునందు ధరించి యాత్మం గో 
పించంగం బాదయుగ్మమునం - బెట్టిన సంకెలజోడు ఘళ్లుఘ 
శ్లంచును మయం గోట లొగి - నల్లన వెల్వడి యాలకించి న 
క్రంచరచంచలాక్షి కడు - దైవముదూజుచు నుమ్మలింపుచున్‌. 


మటుమాయదైవంబ! - మైరావణుని బారిం 
జంపెదే రామల-క్ష్మణుల నేండు 

కట్టిండిదైవంబ! - కడతెగ మింగెదే 
వనజబాంధవవంశ - వర్ధనులను 

కష్టంపు దైవంబ! - కరుణ యింతయులేక 
కోరెదే దశరథు - కూర్మిసుతుల 

నీచ దైవంబ! దు - ర్నీతి నాశించెదే 
రాజీవనేత్రుల - రాఘవులను 


తే.గీ. చెనంటిదైవంబ! ధర్మవ-ర్తనము విడిచి 


సత్యసంధుల లోకర -క్షామణులను 


115 


128 


124 


125 


126 


ర్‌రి 


116 


2 


తే.గీ. 


మైరావణచరిత్రము 


గలుషచిత్తంబుతోడుతం - దలంచె దేల 
యనుచు దైవంబు దూజుచు - నడలియడలి. 


అనుపమజయశాలి - యవ్వాలితోంబుట్టు 
సుగ్రీవుందే వంక - సురిగె నొక్కొ 
సంతతపతిహిత - సంపన్నుం డైనట్టి 
వాయుసంభవుం డెందుం - బోయె నొక్కొ 
దానవమర్శజ్ఞుం - డైన విభీషణుం 
డలసుండై తా నెందు - నరిగె నొక్కొ 
గణుతింపరానట్టి - కపిసమూహంబులు 
తొలంగి యేగొందిని - దూరె నొక్కొ 
దిక్కు లేనట్టి దీనులం - దెచ్చురీతి 
రాఘవులం దెచ్చి చంప మై-రావణుండు 
కనలుచున్నాండు వాని ను-గ్రతను దాంకి 
యకట! యొకండైనం గాపు సే - యంగ వలదె? 


గతిమాలిన నాకును నా 

సుతునకుం జావైన నేండు - చొప్పడుంగా క 
ద్భుతకపిసైన్యములుం గల 

పతులకు నేం డిట్టి చావు - పాడియె తలంపన్‌. 
ఎవ్వరితోడుతం జెప్పుదు 

నెవ్వరు గల రాప్త లిందు - కెవరు ముఖ్యుల్‌ 
ఎవ్వరు గల రీరాజుల 

కివ్విధిం దప్పింప ననుచు - నేడ్చుచునుందన్‌. 
అనిలసూనుండు గనుంగొని - యాత్మలోన 
దీనిచే నాదుకార్యంబుం - దెలియవచ్చు 
పగిదినున్నది మాటల - భావ మరయ 
ననుచుం జేరంగంబోయి య - వ్వనిత కనియె. 


ఎవ్వరిదాన వీవు? కమ - లేక్షణ! నిర్ణయ నిట్టి సంకెలల్‌ 
ఎవ్వండు నీకుం బెట్టె దను - జేశ్వరచిహ్నలు గాననయ్యెడున్‌ 


127 


128 


129 


130 


131 


ద్వితీయాశ్వాసము 117 


మవ్వుపు నీశరీరమున - మానవనాథునికార్యభారమై 

నెవ్వగ నేలగుందెదవు - నిక్కము చెప్పుము నాకు నన్నియున్‌. 1832 
వెజవక చెప్పుము చెప్పిన 

నతిముతి నీశత్రువులను - నాహవభూమిన్‌ 

నుజుమాడి నాప్రతాపము 

నెజయంగ నీపట్టణంబు -ని న్నేలింతున్‌. 188 


వ. అనవుడు దుర్దండి హనుమంతుం గనుంగొని 184 


క. 


చెన్నారు నీదుపలుకులు 

విన్నంతనె చల్లనయ్యె - వీనులు మతియుం 

గన్నులు ముదమందెడు నీ 

వన్నా! యెవ్వండవు చెప్పు - మని పల్ముటయున్‌. 185 
రావణవైరి బంటంగపి - రాజహితుండను వాయుపుత్రుందన్‌ 
రావణుపంపునన్‌ మొజంగి - రావణవైరులం దెచ్చినట్టి మై 

రావణుం గిట్టి యద్భుతప-రాక్రమమొప్పంగం జంపివైతు నై 
రావణవాహనాదు లను - రాగముం బొందంగ నంచువచ్చితిన్‌. 136 


వ. కావున. 137 


క. 


చింతింపవలదు నీ తెజం 

గంతయు వినిపింపు మనిన - నంగన మదిలో 

సంతోషమగ్నయి హను 

మంతునితోం బల్మె నొగి స-మస్తముం దెలియన్‌. 138 


వ. కృపారసా! నిన్ను గనుంగొనినయప్పుడే నామనంబు నిశ్చింతం బయ్యె నా 
వృత్తాంతంబంతయుం జెప్పెద నాకర్ణింపుము; సకలలోకకంటకుం దైన 
మైరావణుతోడంబుట్టి కాలదండుం డనురాళ్ష్లసేంద్రునకుం బత్నినై 
దుర్దండీనామంబునం బ్రవర్తింపుచుండి యనేకకాలంబు గొడ్డువీంగి దైవకృతంబున 
నొక్క కుమారుని నీలమేఘాకారుం గాంచి నీలమేఫుం డనుపేరు పెట్టి 
పెనుచుచుండం దదనంతరంబ యాకాశవాణి మైరావణుం జూచి నీసహోదరికిం 
బుట్టిన నీలమేఘుండు నీసుతంబరిణయించి యిష్పాతాళలంకారాజ్యంబునకుం 
బట్టభ(ద్రుండై నెగడంగలవాండనిన నప్పాపాత్ముండులికి యాక్షణంబున. 139 


59 


118 


మైరావణచరిత్రము 


పొత్తులలోపలం బొదలెడి 

నెత్తురుకం దనక యలిగి - నెతీ నాబిడ్డం 

గుత్తుక పిసుకంగ వచ్చిన 

నత్తజి నాపతియు నేను - నతిశోకమునన్‌. 140 
పాదయుగ్మంబు చేతులం - బట్టి విడువం 

జాల కేలయ్య మమ్మును - జంపవయ్య 

యఖిలనిర్దరభీమ మై - నట్టిహస్త 

సరసిజంబున శిశువును - జంపవలదు. 141 
అని ప్రార్థించినం జంపనోడి కృపతో - నావేళకుం బోయె నా 

తనయుం డెంతయుం బూటపూటకు సము - ద్యత్మాంతి నీడేరంగాం 
గని చూపోపక చావుతో సరియకా - కారాగృహం బందులో 

నునిచెన్‌ శృంఖలబంధపాదములతో - నుండం జలం బొప్పంగన్‌. 142 


అంతటం బుత్రశోకమున - నారడిం గుందుచునుండలేక మే 
మెంతయు వేండినం గరుణ - మింతయు లేకను నల్లి నావిభుం 
జెంతలం జేరనీక నను - శీఘ్రము చంపక 'క్రూరకర్ముండై 
సంతతమున్‌ విచారమునం - జావంగం బెట్టెను శృంఖలంబులన్‌ 143 


వ. వెండియు 144 


క. 


ఆ.వె. 


బంటును బానిసం బోలుచుం 

గంటికిం గలనైన నిదురం - గానక పొగులన్‌ 

గంటకుండై నిత్యముం దన 

యింటం గలపనులకెల్ల - నీడ్చుచుం బెలుచన్‌. 145 
"ఇపుడు నన్నుం బిల్చి - యినవంశజులం బజ్మి 

వదనుపూన్న్మిం గొంచు - వచ్చినాండ 

భద్రకాళి కేను - బలియిత్తుం బొమ్ము వె 

వేగ నుదకమునకు - వెలంది యనిన. 146 


ఏతెంచి నీళ్లుగొని చనం 


జేతులు కాళ్లాడకున్న - శ్రీరాఘవులన్‌ 
1. గీ - పూ.ము. 


2 


తే.గీ. 


ద్వితీయాశ్వాసము 119 


ఓ తండ్రి! తలంచి వగచెద 
నాతనయుని దుఃఖమునకు - నాకున్‌ వగవన్‌. 147 


అనవుడు వాయుసూనుం డసు - రాంగనం గన్లొని నీకృపారసం 
బునకును మెచ్చి తింకమదిం - బొందకు దుఃఖము వీనిం జంపి నీ 
తనయుని రాజుం జేసెదను - దప్పదు నావచనంబు నన్నుం గొం 

చును జని రెండు కన్నులను - జూపుము రాజుల నీవు నావుడున్‌. 148 


అనిలజ! యట్టివాండ వగు - దైనం ద్రిలోచనునంతవానికిం 
"గనుంగొనరాద యొవ్వరికిం - గా మయనిర్మిత మిప్పురంబు నీ 
కనఘ! తలంపం జూడం జన - నద్భుత మీ వది యెట్లు చెప్పుమం 
చన వినుపించెదన్‌ వినుము - సత్యముగా మొదలింటినుండియున్‌. 149 
మేరునగప్రాంతంబున 
వారిజభవుంగూర్చి పెక్కు - వర్షము లమలా 
చారము తోడుతం బాయక 
మైరావణుం డుగ్రతపము - మానుగం జేసెన్‌. 150 
ఆపద్మసంభవుం - దరుదెంచి ప్రత్యక్ష 

మైవచ్చి నీకిష్ట - మైనవరము 
నడుగు మన్నను మొక్కి - హస్తాబ్దములు మోడ్చి 

మితిలేని యట్టి స - న్నుతులు సేసి 
దనుజనిర్ణరయక్ష - మనుజపన్నగతార్‌క్ష్య 

సిద్ధవిద్యాధర - శ్రేణివలన 
మరణంబు లేకుండ - మాకును వరమిచ్చి 

పాతాళమున నొక్క - పట్టణంబు 


మెచ్చులొదవంగంగణంక ని-ర్మింపు మనిన 

నతండు నట్లనె కా కంచు - నడిగినట్టి 

వరము కృపనెసి మిక్కిలి - వరదుం డగుచుం 

బురము గల్పింప మయునంపె - గురుతరముగ. 151 


1. రాదుఎవ్వరికి - పూ.ము. విసంధి. 


60 


120 మైరావణచరిత్రము 


వ. పంపిన నతండును బాతాళంబునకు నేతెంచి పంచాశద్యోజనవిస్తీర్ణంబును 
నష్టాశీతియోజనాయతంబునుం గాం బురస్థలంబేర్చటించి యం దేడుకోట్ల 
శివాలయంబులును గోమేధిక పురంబులను మరకతమంటపంబులును మాణిక్య 
కుద్యంబులును మౌక్తికకేళలీగృహంబులును వజసోపానంబులును విద్రుమకవాటంబు 
లనేకంబులు నిర్మించి యంబుధిసన్నిభంబు లగుపరిఘాచతుష్టయంబులం 
గలపాషాణంబులకోటయు నైదుకోట్లదంచనంబులచేత "సంచితం బగునినుప 
కోటయు మిక్కుటంబగు నున్నతంబగు నున్నతంబునం గ్రిక్కిరిసి మూండుకోట్లబిరుదు 
టెంకెంబులచేతం బొలుపెక్కిన యుక్కుకోటయును నేంబదికోట్ల కాంచన 
సోపానంబులు గలయోవరిచేత “రమ్యం బగుకంచుకోటయు నెనిమిది గోపురంబులు 
గలరజతంపుంగోటయు నమితదివ్యరత్నస్థాపితం బైనపసిండికోటయు ననంగల 
యేడుకోటలు గల్పించి యక్కోటకోటకు నెనిమిదేసిగవనుల నలవరించి 
యగ్గవనిగవనియందు నహోరాత్రములు నిద్ర లెటుంగక పదిలంబుగం గాపుండు 
నట్లుగా సెలయేజులతోడి నడగొండలుంబోలు మదద్రవదంతావళంబులు రెండు 
కోట్లును వాయువేగంబున కధికవేగంబునుంగల జవనాశ్వంబులు నాలుగు కోట్లును 
బటు భయంకరకాలకింకరుల నహంకరించి బింకంబులు గల్లువివిధ శస్తాస్తపారీణు 
లైనవీరదానవు లెనిమిదికోట్ల నుండ సృజించిన నతండు సంతోషస్వాంతుం డై 
పాదపద్మంబుల కెరంగి ముకుళితహస్తుం డై యిట్లనియె 152 
చ. సరసిజగర్భ! దేవగణ - సన్నుత! నీకృపచేతం జాలన 

చ్చెరువుగ నామనోరథముం - జేకుజు నింక మహావిభూతినిం 

బరగితి నొక్కటింకమిముం - బ్రార్థననేసెదం జిత్తగించి నా 

కరిజనుం డెవ్వం డాతనిన - యానతి యిం డెజుంగంగ నెంతయున్‌. 


చ. అనుటయు భూమికోట యొక - టప్పుడు చాలస్ఫజించి దానికిన్‌ 
ఘనముగ నొక్కవాకిలియ - కా నొనరంగ నొనర్చి యుక్కునం 
దనరెడునట్టి త్రాసు బెడిదంబుగ నొక్కటి యందుం బెట్టి య 
వ్వనరుహగర్భుండిట్టులనె - వానరనాయక! దైత్యనాథునిన్‌. 154 

క. హితజనుం దెక్కినం గడు నిది 
జతనంబున నుండు శత్రు - జను దెక్కినచో 

1. దంచనము = పెద్ద పిరంగి. శర. 
2. ఓవరి = లోపలిగది, చంద్రశాల. శ.ర. 


ఆ.వె. 


2 


ద్వితీయాశ్వాసము 


గతిదప్పి విజుగుం గావునం 

బ్రతిపక్షుని నెజుంగు మపుడు - పరమార్థముగన్‌. 
అని చెప్పి యతండు వోయిన 

దనుజాధీశ్వరుండు ఘోర - దైతేయులం బ 
ద్ధెనిమిదికోటులం ద్రాసున 

కనిశంబును గావలుండు - నట్లుగం బెట్టెన్‌. 


పెట్టి చలంబున ఫణులకుం 
గొట్టెను గలనైన మారు - కొనకుండంగాం 
బట్టను మనుజులం జెజలను 
బెట్టెను గంధర్వయక్ష - బృందారకులన్‌. 
కావున నిన్నును గొని యే 
నేవెజవునం జొత్తు నీవు - నేగతితోడన్‌ 
భూవరుల కడకు వచ్చెదు 
పావని యెతింగింపు మనిన - బడంతుక కనియెిన్‌. 
"కోట లెట్టివైనం - గుంజరతురగంబు 
లెన్నియైన దైత్యు - లెందటైనం 
గన్నుగీటినంతం - గడతేర్తు నామాట 
నిక్కువముగ నమ్ము - నీరజాక్షి! 
అని పల్కి నాదురూపముం 
గనుంగొను మిది యంచు నింగి - కడవంగం బెరింగెన్‌ 
ఘనతర మగు తద్రూపముం 
గని యది వెజంగంది పలికెం - గపివీరునితోన్‌. 
అంజనాగర్భర - త్నాకరహిమధామ! 
కుటిలదానవమేఘ - పటలపవన! 
రామలక్ష్మణపాద - రాజీవసేవక! 
గిరిజాధినాయక - వరకుమార! 


1 గీ - పూము. 


121 


155 


156 


157 


158 


159 


160 


61 


122 


తే.గీ. 


ల 


మైరావణచరిత్రము 


సురగరుడోరగా - సురనిత్యసన్నుత 
పదపద! మిత్రజ - ప్రాణమిత్ర! 
దశకంఠపట్టణ - ద్వారదావానల! 
రౌద్రభీషణరణ - రంగధీర! 
వేయుంగన్నులు గలయట్టి - వేల్పునకును 
గుజుతు వెట్టంగ వర్ణింపం - గొలదింగాని 
కోటిరవితుల్య మైన నీ - మేటిరూపుం 
గంటి నెంతయుం గన్నుల - కజవు దీఅ. 
తడయంగ నేటికి నింకన్‌ 
గడుసూక్ష్మం బైనరూపుం - గైకొను మిపు డీ 
కడవంచునందు నిను నే 
నిడుకొని పోయెదను ధారు - ణీశులకడకున్‌. 


అనవుడు విని దుర్దండిని 

గనుంగొని మదిలోనం బొంగి - కరుణాకరుందై 
ఘనమైన శృంఖలంబులు 

దునిమెన్‌ దుత్తమురుగాంగ - దోర్చలమొప్పన్‌. 
పవనసూనుండు తింత్రిణీ - పర్ణమాత్రుం 
డయ్యు నయ్యింతి యాశ్చర్య - మందుచున్న 
నట్టు లౌంగాదొయొకవేళ - నణంగి యుండు 
నెట్టిఘనుండైనం గార్య మీ - డేజుదాంక. 


అని చెప్పినం దరువాతివృత్తాంతం బెట్టిదని యడుగుటయును. 


కవిజనమి(త్ర! బంధుజన - కల్పమహీరుహ! సర్వధారిణీ 
ధరవరసత్సభాంతరప్ర-ధాననుతస్ఫుటధీవిచార! కాం 
డవకులకంజభాస్మర! దృ-ఢవ్రత! నిష్ణురమం్రిభీకరా 
రవబడబాగ్నిరూప! సుర - రాజనుతప్రతిమానవిక్రమా! 
శ్రీవత్సగోత్రజలనిధి 

జైనాత్భక! విపులసకల - శాస్త్రాగమవి 


161 


162 


163 


164 
165 


166 


ద్వితీయాశ్వాసము 123 


ద్యావాణీప్రియ! విశుత 
దేవేంద్రసమానభోగి! ధీవరచంద్రా! 167 
మాలిని. అతులసుగుణహారా! - యబ్బమాంబాకుమారా! 
రతిపతిసమరూపా! - రమ్యసంపద్దిలీపా! 
17) ధృతసుమనసగోత్రా! - ధీజనస్తోత్రపాత్రా! 
వితతవసుమతీశా! - విష్ణుభక్యంబరీషా! 168 
గద్యము 
ఇది శ్రీభీమేశ్వరవరప్రసాద కవితాధురీణ సకలశాస్తప్రవీణ సుకవిజనమిత్ర 
సర్వయామాత్యపుత్ర మాడయనామధేయ ప్రణీతం బైన 
మైరావణచరిత్రంబునందు ద్వితీయాశ్వాసము. 


1. ధృతిసుమనోగోత్రా - అనుట సాధువు. 
సుమనోగోత్రా - అన్నచో ఛందోభంగము. 
సుమనోగోత్రము = దేవతల పర్వతము. మేరువు. 
“'థైర్యములో మేరు పర్వతము వంటివాండా!” 
అని కవి యుద్దేశము. 


124 


మైరావణచరిత్రము 
తృతీయాశ్వాసము 

| పతిపదాబ్దభృంగా! 
1 కాపాలిజటాంతరంగ - గంగాసద్భశా 
టోపయశా! నుతజంబూ 
ద్వీపా! లేజెర్లయబ్బ - ధీమణిగోపా! 
వ. అక్మలశోద్భవుండు రామచంధ్రున కిట్లనియె. రఘురామా! చిత్తగింపు మప్పుడు 
దుర్దండి కాంచనకుంభంబున నిర్మలోదకంబులు ముంచుకొని యక్కలశంబు లోని 
యంచున నాంజనేయు నిడుకొని మహాప్రళయావసరంబున మృత్యుదేవత తనకు 
సహాయంబుగ జంతుసముదయంబుమీంద నంతకుంగొనిపోవుచందంబునం 
గోటయొద్దకుంగొనిపోయి యమ్మయమాయాకారం బైనత్రాసు మెట్టుకొని చనునెడ 
నది విచిత్రంబుగా భంగం బగుటయు6 దద్వారపాలకు లత్యంతరౌద్రాకారు లై 
నేత్రకోణంబుల నగ్ని కణంబులు రాల నీక్షించి యొజలు వెడలంగ నడిదంబులు 
పెటికి జళిపించియు సంబళంబులు (్రిపియుం గుంతంబు లెగవైచియు 
గుణరావంబు అెసంగం జాపంబు లెక్కువెట్టియు బాణంబులు తెగనిండ సంధించియు 
హుంకారములతోం జుట్టుముట్టి యోసి! కులద్రోహి! తొలుత సరోవరంబునకుం 
జనునప్పు డున్న నంకెల లిప్పు డూడ్చుకొని నిశ్శంకం జనుదెంచి 
దానవమయనిర్మితం బైన యిత్తులాపాత్రంబు విజుగం ద్రాక్కితి నీవలన 
శత్రుభావంబు గానంబడి యున్నది యెటింగింపు మెటింగింప కుండిన నిన్ను 
ఖండంబులు సేసి మాంసఖండంబులు భక్షింతు మనుచు నిర్బంధించిన. 2 


గీ.  కడవయంచున ముణింగిన - కపివరుండు 
ధరణి మీందికి లంఘించి -దర్పమెసంగ 
బకళయకాలంబు నాంటి ఖై - రవునిరీతి 
మిన్నుముట్టంగ నెంతయు - మేను వెంచి. 3 


వీరదానవమత్త - వేదండముల మీందం 
గంరీరవము మాడ్మిం - గవిసి కవిసి 

చక్రవాళాచల - సముదీర్ణ మగు వాల 
పాశంబుచేం జుట్టి - పట్టి పట్టి 





2 


తే.గీ. 


ఆ.వె. 


2 


తృతీయాశ్వాసము 


చండనిష్టురకాల - దండంబుగతి నొప్పు 
పెడచేత లోచేత - నడంచి యడంచి 
చటులవజస్తంభ - సన్నిభం బగునట్టి 
పదయుగంబునం ద్రొక్కి - మెదిపి మెదిపి 
ఘోరకాలాభ్రభూరిని - ర్లోషతుల్య 
సింహనాదంబు చెలంగించుం - జిక్కు జీరు 
పడంగ నిమిషంబులోపలం - దొడరి చంపె 
నుక్కుకైనను బీరువో - కుండం దరిమి. 


అంతట దైత్యకాంత పవ - నాత్మజుంగన్లాని పొంగి దేవ! నీ 
వెంతయు దైత్యులం గడిమి - నిప్పుడు చంపినవార్త విన్నన 
త్యంతబలోగ్రదైత్యు లిట - కడ్డము వత్తురు రాకమున్న భూ 
కాంతుల రామలక్ష్మణులం - గానంగం బోదము రమ్ము వేగనన్‌. 
అనుచుం దోడ్కొనిపోవుచోం బవనజుం - డాపట్టణంబొప్పుం దా 
మును విన్నంతకు నేత్రపద్మములకున్‌ - మోదంబు వుట్టింపంగాం 
గనుంగొంచు న్నెదురైనందైత్యవరులం - గర్జించి భంజింపుచుం 
జనియెన్‌ వేగనం గాళికానిజనివా-సం బుగ్రతం జేరంగన్‌. 
"అట్లు చేరంబోయి - యాలోనంగలకలం 
బాలకించి దైత్యు - రాలిం జూచి 
మధ్యరాత్రి నిద్ర - మాని యీగుడిలోన 
నెలమి నున్నవార - లెవ్వరనిన. 
ఇది భద్రకాళికా - సదనంబు దీనందు 

మనిచినాం డధిపుల - దనుజనాథుం 
డిప్పు డాకలకలం - బెసంగంగ మేల్మాంచి 

యున్నవారలు కావ - లున్నవారు 
ఇంక వారికి నీకు - నిచ్చోట ఘనమైన 

యుద్ధంబు గలుగక - యుండ దరయ 


1. గీ - పూము. 


125 


63 


126 


తే.గీ. 


మైరావణచరిత్రము 


బలసత్వ మొప్పంగం - బదిలుండవై చను 
మనువుడుం బవమాన - తనయుం డపుడు 
భీకరాకారదైతేయ - లోకనికర 
తీవ్రకరవాలతుల్యంబుం - ద్రిప్పుకొనుచు 
నమితభుజసత్వసంపన్నుం - డగుచు భద్ర 
కాళీకాద్వార ముద్ధతిం - గదియుటయును. 


వ; ఆద్వారపాలకు లతనిం గనుంగొని. 


క. 


2 


తే.గీ. 


మువ్వురు వేలుపులకు జొర 
నెవ్విధమున రానియట్టి - యీపరికిని వీం 
డెవ్వండొ నిర్భయవృత్తిని 
గ్రౌవ్వున నేతెంచె ననుచు - గోపం బెసంగన్‌. 
ప్రవిమలబ్రహ్మాండ - పజ్బులు చెదరంగ 
భీకరస్ఫూర్తితోం - బేర్చి యార్చి 
కరవాలముసలము -ద్దరచక్రపట్టిస 1 
ధనురస్త్రశూలకుం-తములు దాల్చి 
చండబాహాదండ - సంరంభ మొప్పంగ 
నొక్కందొక్కండు కన్న - నుక్కుమిగిలి 
భానుబింబము నభ - పటలంబు వొదివిన 
కైవడి గర్జించి - కదియం బొదువం 
జెనకుటయుం జూచి పావక - శిఖలమీంద 
నాజ్యభాందంబు వైచిన - నధికముగను 
మండుచందాన మారుతి - మండుకొనుచు 
నుగదైత్యులమీందికి - నుథటికి యుతీకి. 


సోలుచుం దలుపుల మీందికిం 


గూలంగం బదయుగమునందుం - గొందజం దన్నెన్‌ 


వాలమునం జుట్టి కొందజం 


గాళికి బలిద్రిప్పి నేలం - గదియం గొట్టెన్‌. 
1. పట్టెస - పూ.ము. 


10 


11 


12 


2 


తే.గీ. 


తృతీయాశ్వాసము 127 


వనరుచుం గాళ్ళుంజేతులు 

పెనుచుక ధరమీంద బీన్లు - పెంటలు గాంగా 

మనమునం గోపము ముప్పిరి 

గొన వడిం బిడికిళ్లచేతం - గొందఅం బొడిచెన్‌. 13 


వెండియుం దత్సమీపమున - వృక్షశిలాదులు నేల రాల్చి యు 
ద్దండపటుప్రతాపమున - దానవసైన్యముం జొచ్చి రక్తముల్‌ 

కండలు గ్రక్క్మికొంచుంబడి - కట్టలు కట్టలు గట్టి పీనుంగుల్‌ 
గొండలపోల్మి నుండం గపి - కుంజరుం డందజం జంపె నుగ్రుండై. 14 


తొలంగక దైత్యకాంత తన - తోడనె ప్రీతిని నేగుదేరంగా 
బలువడి కాళికాలయము - బంధురవృత్తిని జొచ్చి యెంతయుం 
గలయంగం జూచి మిమ్ముం బొడం - గానక మిక్కిలి యాత్మలోపలన్‌ 
గలంగుచు నంతం గాళిం బొడ - గాంచి కరంబులు మోడ్చి యిట్లనున్‌. 
ఘనశూలఖద్గకం -కాళహస్తాంబుజ! 
నాగకంకణవామ - భాగపీఠ! 
లాలితోజ్వలరుండ - మాలికాలంకృత! 
సంపూర్ణసితభాను - సన్నిభాస్య! 
సకలబృందారక - సన్నుతపదయుగ్న! 
ఢంకానినాదతాం-డవవినోద! 
కమనీయసంతత - కరుణారసాపాంగ! 
స్ఫుటసమంచితపరం ఆ జ్యోతిరూప! 
యఖిలలోకంబులకుం దల్లి - వైననీదు 
సదనమందున దైతేయుం - డదయుం డగుచు 
ధారిణీశులం గొనివచ్చి - దాంచినాండు 
వారిం బొడసూపి నాలోని - వగపు మాను. 16 


వ. అని మొక్కి యనేకవిధంబులం బ్రార్జించి యడిగిన నమ్మహాదేవి కైకొనకున్న 
చందంబున నున్న నుత్మటకోపాక్షుం డై హనుమంతుడు గాళికం గనుంగొని. 17 


1. పరంజ్యోతీరూప - అనునది సాధురూపము. 


64 


128 మైరావణచరిత్రము 


క. నినుం బెద్దసేసి వేండినం 
గనికర మొదవంగ నన్నుం - గనుంగొన కాత్మన్‌ 
మనుజేశునిపై నలిగిన 
ఘనకర్శికి నీకుం గరుణ- గలదే తలంపన్‌. 

చ. పరహితమొప్ప రాఘవులం - బ్రార్ధన 'సేసినం జూడవైతి ని 
ర్భరచటులోగ్రవాలమునం - బట్టి విదల్పంగం గూలి చూర్ణమై 
యరుగుచు దైన్యభావమున - నప్పుడ చూపెదుగాక యంచుంద 
త్పరిజనభూతము ల్వెజచి - పాజంగ హుంకృతితోడం జేరంగన్‌. 


గీ. ఉరగలోకంబు బిరబిరం - దిరుగం దొడంగె 
నదరె భూదేవి దిక్కులు - బెదరె నంత 
నమ్మహాశక్తి కడుంగంపి - తాత్మ యగుచుం 
బవనపుత్రుని వీక్షించి - పలికెం బ్రీతి. 

క. ఓహో! సహింపు మేటికి 
ద్రోహము నామీద నూని - రోషింపంగ నే 
నాహా! భానుకులేశుల 
నాహారముం గొనంగం దలంచి - యణంతునె నీకున్‌. 

క. దనుజుండు రాజులం గొనిరాం 
జనునప్పుడు తెచ్చి దాంచి - చనునప్పుడు నే 
ననఘాత్మ! యెొజుంగ నెలింగిన 
నొనంగూడని పాపమునకు - నొడికట్టుదునే. 


18 


19 


20 


21 


22 


వ. అని యొక్కింతతడవు ముకుళితలోచనయై తనమనోవీథి సకలంబునుం 
బరికించియుం గానక తనభోజనాగారంబునందు దాంచుట యెతింగి యాక్షణంబున 
భూతసంఘంబులం బనిచి తెప్పించి తొలుత వాండు పెట్టినయుక్కు పెట్టితోన 
యిచ్చిన జాత్యంధునకు దృష్టి గలిగినం గడలేనికాంక్షతోడుతం జూచుచందంబునం 
జూచుచు నంకురితపులకాంగుం డై యానందంబునుం బొంది నిద్రాభంగంబు 
గాకుందగం (గమ్మరం బెట్టి మూసి భజంబున నిడుకొని యద్దేవికిం బునఃపునః 
ప్రణామంబులు సేయుటయు సకలరాక్షసుల కజేయుండవు గమ్మని దీవించి 
యంపుటయు దుర్దండితోడనే చనుదేరం బట్టణంబు వెడలి యనతిదూరంబున 


తృతీయాశ్వాసము 


129 


నొక్క నిగూఢం బగులతాగ్భహంబునం బెట్టిక డించి పదిలంబుగా దాంచి దుర్దందిం 


130 


మైరావణచరిత్రము 


తాంతములందుం గెంపెసంగ - నందజం జూచి యదేల మీరు వి 


గనుంగొని. 28 (భ్రాంతిని మొట్టివెట్టెదరు - పట్టెనా మిమ్ముల భూతసంఘముల్‌. 28 
క. అలరంగ మును నీతోడుతం క. అనవుడు భూతంబులు మా 
బలికిన నా ప్రతిన దక్క - బవరములోనన్‌ కును మీకృపం జేయ వెట్లు - కొట్నంబులు" మ 
గలదైత్యవరుల నెల్లను మ్మును బట్టనోపునే యవి 
బొలియించక కొంచుం బోను - భూమీశ్వరులన్‌. 24 యని పదముల కెజంగి పలికి - రంతయుం దెలియన్‌. 29 
క. ఉపకారికి నీకును బ్ర పీ విను చిత్తగింపుము - దనుజాధినాయక 
త్యుపకారము సేయుదాంక - నుల్లములోనం యురుబాహుబలుం డొక్క - తరుచరుండు 
దపియించుచుండు6 గావున పంకనాళముం జొచ్చి - శంకలే కేతెంచి 
గపటాత్ముని ద్రుంతు రమ్ము - కనుంగొను నన్నున్‌. 25 ద్వారనిర్మిత మైన - త్రాసు విటిచి 
ఆ.వె. అనుచు ధీరుండగుచు - నప్పుడు నప్పట్ట కావ లున్నట్టి ర-క్కసితండములం జంపి 
ణంబుం జొచ్చి గోపు - రంబు లవని కాళీకాలయము ను-గ్రతను జొచ్చి 
డుల్లం దన్ని మేడ - లెలయుం బడంద్రోచి యద్దేవి నదలించి - యవనీశతిలకులం 
మేటికోట లొక్క - పాటు సేసి 26 గొనిపోయి క్రమ్మరం - గోప మెసంగ 
సీ. _ ద్వారపాలక దైత్య - వర్గంబులను నొండు తే.గీ. వచ్చి పురిం జొచ్చి గోపుర - వప్రహర్య్య 
మొన కట్టకుండంగం - బెనచి కొట్టి సదననికరంబు లన్నియుం - జదును సేసి” 
వీథులయం దున్న - వీరదానవకోట్లం కడిందిదైత్యులం బెక్కండ్రం - బొడ వడంచి 
బాతిపోవక యుండం - బట్టి చంపి 65 మదగజాశ్వంబులను ద్రుంచి - యొదురులేక. 80 
ప్రహరి వర్తించెడి - రాక్షసవ్యూహంబు క. వేటాడుచుం బురవీథుల 
తల చెడి పాజంగం - దరిమి కూల్చి కర్టోటింపుచు వారి లెక్క - గొనం డెవ్వరి నీ 
పాలెంటు లున్నట్టి - భయదానవావలిం యాటోప మొప్ప నాకపి 
గిట్టి మార్కొనకుండం - గీటడంచి కీటంబును ద్రుంచి మమ్ముం - గృపం ట్రోవంగదే. 31 
తే.గీ. భద్రవేదందఘోటక - ప్రకరములను చ. అనవుడు దానవాధిపతి - యాత్మగతంబున నిట్టివాని న 
మట్టిమల్లాడి సంగరో - న్శత్తుC డగుచు య్యనిమిషసిద్దయక్షఖచ - రాద్భుతపన్నగముఖ్యులందునం 
దిరుగుచుండంగ నయ్యెడ - దీనవృత్తిం గని విని యెన్నండు న్నెజుంగ - గాఢపరాక్రముండీతం డంజనా 
దల్లడించుచు హతశేషు - లెల్లం బాలీ. 27 తనయుండు తప్ప దంచు నతి - ధైర్యము శౌర్యము మీ వేగనన్‌. 32 


1. కొట్నము = ఊడిగము. సేవ. శ.ర. 


ఉ. _అంతిపురంబువాకిట మహా - ధ్వనితోడుత మొట్టివెట్టు చో 
నంతట నిర్ణరారి విని - యాత్మ గలంగంగం బాజుతెంచి నే 2. అన్నియు సదును - పూ.ము. 


3. ఘోటించు = తిరుగు. సూ.ని. ఇదే ప్రయోగము. 


తృతీయాశ్వాసము 131 


ఆ.వె. కలితవిమలరత్న - కాంచనమయ మైన 
కొలువుకూటమునకు - నలర వచ్చి 
యతులసింహపీఠి - నాసీను డై మంత్రి 
పుంగవులను బిల్వం - బుచ్చుటయును. 33 
అఖీలకంటకుం డష్ట - హస్తుండు బహుముఖి 
సూచీముఖుండు రత్న - లోచనుండు 
ఘటనాసికుండు శూర్చ - కర్ణుండు ద్విశిరుండు 
కాండుండు నగభయం - కరుడు బలుండు 
నిర్ణరాంతకుం డూర్ధ్వ - నేతుండు శార్దూల 
దంటష్రుండు సింహకే - తనుండు విజయుం 
డుష్టభోజనుం డాహ - వోన్మత్తుం దభయుండు 
సూకరవదనుండు - శూలజిహ్వుం 
తే.గీ. 'డధికదంతుండు మొదలుగాం - గలప్రధాన 
ముఖ్యు లేతెంచి పొడగాంచి - మొక్కి నిలిచి 
గర్వదుర్వారసంరంభ - కలితు లగుచు 


2 


నసురపతి తోడ నిట్లని - రెసక మెసంగ. 34 
వ. దేవా! యీయర్ధరాత్రియందు మమ్ముం బిలువంబంప నవధరించితిరి యభియాతి 
గలిగుండుంగదా కలిగెనేని. 3ర్‌ 


66 
చ. జలధులు పుక్కిలించి కుల - శైలము లేడును నుగ్గుసేసి రు 


ద్రులం బరిమార్చి దేవతల - క్రుళ్లడంగించి దినేశ చంద్రులం 
బొలుపుందొలంగం గొట్టి ఫణి - పుంగవుచేదు దలంగ మట్టి ది 
క్కులు పగిలించి బ్రహ్మనాక - “కాక్షికిం దెచ్చెద మీక్షణంబునన్‌. 36 


ఆ.వె. సెలవు వెట్టు దేవ - చింతింప నేటికి 
శత్రువరులమీందం - జనుట మాకు 
వేడుకొదవం బెండ్లి - యాడంగం బోయెడు 
నట్లు కాదె నీదు - కరుణ ననిన. 37 
1. ఉలికెదంతుండు - పూ.ము. అధికదంతు (3-46) 
2. కొక్కి = విషమస్థితి. సూ.ని. ఇదే ప్రయోగము. "కొల్మికి - సరియగు పాఠమేమో! 
3. గీ - పూ.ము. 


132 


2 


మైరావణచరిత్రము 


జననాథుల నేం దెచ్చుట 

హనుమంతుం డెటింగి వచ్చి - యసురావలులన్‌ 

దునుమాడి వారిం గొనిచని 

కనలుచు నిటవచ్చినాండు - క్రమ్మణ ననికిన్‌. 38 


వాహినులతోడం జని మీ 

రాహవమున నతనింజంపుం - డటు గాకున్నన్‌ 

బాహుప్రతాపవిజయో 

త్సాహముతోం బట్టితెండు - సయ్యన నిటకున్‌. 39 
అని ఘటనాసికున్‌ ఘటకు - నష్టభుజున్‌ బలునూర్ద్వనేత్రునిం 

బనిచిన వాండ్రు లోకములు - భస్మము సేయంగ నేగుభంగి న 
త్యనుపమఘోరరాక్షసభ - టావలి గొల్వ రథంబు లెక్కి మే 

దినియును మిన్నుం (గక్కదల - దిక్కులు మైగ్గంగ నేగి యార్చుచున్‌. 40 
అనిలజు6 జుట్టుముట్టుకొని - యద్భుతదివ్యశరంబు లుద్ధతిన్‌ 
ధనువున నిండనేయుచును - దారుణఖడ్గము లెత్తి వైచియుం 

గొనకొని వాండిశూలముల - గ్రుచ్చియుం గుంజరఘోటకంబులన్‌ 
మొనయంగ డగ్గరించియును - ముష్టియు దృష్టియు మీజం బోరుచున్‌. 


భానుకులేశ! యప్పు డతి - బాహుపరాక్రముం డాంజనేయుం డ 
ద్దానవనాథుమంత్రులను - దద్భటులం గరిఘోటకంబులన్‌ 
ఊనినయల్మతోం బొదలు - చుండం గనుంగొని మేను వెంచి తో 
డోన మహీజము ల్వెరికి - దోర్చల మొప్పంగం దాల్చి ధీరుండై. 42 
కుంభినీభృత్సమా-రంభంబు నణంగించు 
దంభోళిగతిని సం-రంభ మలరి 
భూరివిస్ఫుటమరు - ద్భుగ్భృందములం జెండు 
ఖగకులాధిపుమాడ్మిం - గడిమి గలిగి 
చటులనిర్భరమేఘ - పటలంబుం దూలించు 
జంరూనిలము రీతి - జవము మిగిలి 
గురుతరాద్భుతగాఢ - ఘోరాటవిని గాల్బు 
కార్చిచ్చులీల ను-(గత వహించి 


తృతీయాశ్వాసము 133 


తే.గీ. కాల్బంబుల నురుమాడి - కరుల హరుల 

నేపణింగించి రథముల - నెల్లంజదిపి 

వాల మంకించి బలునేల - వ్రాలంగొట్టి 

ఘటకు నెంతయు రక్తంబుం - గ్రక్ళం జంపె. 43 
గీ, ఊర్థ్వనేత్రునింబడం దన్ని - యుదరకుండం 

బట్టి నేత్రంబు లుద్ధతిం - బగులంబొడిచి 

హతముం గావించి మటి యష్ట - హస్తుంగినిసి 

పుడమిపై డొల్లంబిదికిటం - బొడుచుటయును. 44. 
క. ఘటనాసికు నాసిక ము 

తృటముగ బెదరంగం బొడిచెం - గడువేగముతో 

నటయిట చనకుండంగ నం 

తట వక్షముం బొడిచె బిట్టు - ధరణిం గూలన్‌. 45 
వ. అప్పుడు హతశేషు లైనదైత్యులు భీతి గదురం బాతి మైరావణున కెటింగించిన 
నతం డంత రౌద్రాకారుం డై యష్టభుజు శూర్చకర్ణు నరభయంకరు నిర్ణరాంతకు 
శూలజిహ్వు నఖిలకంటకు నభయు శార్జూలదం్ష్రు నధికదంతు సింహకేతు 
సూకరవదనుం గనుంగొని మీ రమ్మర్మటాధముం జంపి రం డని పంపుటయు 
వారును (బ్రళయకాలాఖీ లకరాళపావకోజ్ఞ్వలులచందంబున నడచుచు 
వజకవచంబులు దొడిగి వివిధశ(స్తాస్తపాణులైమహనీయకేతనాకీర్ణంబు 
లైనదివ్యరథంబు లెక్కి యుభయపార్వ్వంబులం జతురంగబలసహ(స్రంబులు గొలువ 
భేరీనిస్సాణాదిరవంబులు చెలంగ నార్పులు నింగిముట్ట జగంబులు తల్లడం బంద 
మహోద్ధతింబోయి మరుత్తనయుందాంకి పుంఖానుపుంఖంబులై పర్వనిశిత 
విశిఖజాలంబులవృష్టిం గప్పిన నక్కపిరాజకంఠీరవుండు సింహనాదంబు సెలంగ 
భుజం బప్పళించి కాల్బలంబులమీందం గవిసి మహాభయంకరవాలంబునం బదుర 
నూర్వుర వేవుర నాక్కొాక్క్మమాజు గుదియంబట్టి బంధించి నభోమార్గంబునం 
జరజరం్రిప్పి విసరిహోటకంబులమీంద వైచిన నవి జఠరంబులు ద్రెస్సి యొరలుచుం 
గరిఘటంబులమీందం ద్రైళ్ళం ద్రెళ్లినయుద్ధతినవి మదంబులుడిగిపొంకంబులుదొరంగి 
వజపాతహతింగూలు ధరాధరంబులుచందంబుధరమీందం గూలం గూలిన 
వేగంబుననవితుత్తుమురుగా విజిగి చాపకట్టువడియెం బడినయప్పుడ 


67 


134 మైరావణచరిత్రము 


యయ్యోధవరులు ధరాతలంబునకు లంఘించి "క్షురికాతోమరచక్రశూలభిండి 
వాలముసలముద్గరగదాద్యాయుధంబులచేతం గుప్పింపందొడంగిన వానికి 
మనంబునం జలింపక మారుతాత్మజుండు త్రిపుర దైతేయులం బరిమార్చునట్టి 
యాదిరుద్రుండునుంబోలె రౌద్రానలస్సురితాక్షుండై యొక్క యున్నతసాలవృక్షంబు 
వెతికి కేలంబూని బారిసమరినవిధంబున నొక్కొక్క పెట్టున నొక్కొక్కని నుక్కణంగించి 
“విజృంభించి యార్చి వెండియు రణకౌతుకంబునం దిరుగుచున్న యెడం జెదరి 
పాజినదైత్యులతి భయాతురులైపోయి మైరావణుంగాంచి యిట్లనిరి. 46 


ఆ.వె. "దైత్యవంశనాథ! - తరుచరమా(తుండు 
గాందతండు మంత్రి - గణమునెల్ల 
మితము లేనియట్టి - చతురంగబలముల 
తోడంగినిసి జమునిం - జూడం బంపె. 47 


క. అనవుడు దానవనాయకుం 

దనికిని దాం బోవందలంచు - టది యెతీంగి మనం 

బున భీతినొంది యాతని 

వనితామణి వచ్చి కాంచి - వగచుచు ననియెన్‌. 48 
క. _ ఏలయ్య! జీవితేశ్వర! 

కాలము కొలం దెజుంగ కిట్లు - కదలెద వనికిన్‌ 

వాలిన కడిమిని ననిలజుం 

గైలాసనివాసుం డైనం - గలండే గెలువన్‌. 49 


చ. మదిమదినుండి చెప్పినను - మానక రాజులం దెచ్చి యెన్నండున్‌ 
ఉదరనియిప్పురంబునకు - నొప్పమిం దెచ్చితి వింక నైన దు 
ర్మృదముం దొజంగి నీవు హను-మంతుని దివ్యపదాబ్దయుగ్మముల్‌ 
ముదమునం గాంచు దానవస-మూహముం గాచును నాతండెంతయున్‌50 
ఆ.వె. “దనుజలోకనాథ! - తర్మింపంగా నీకుం 
జలము మేలొ కాక - ఫలము మేలొ 
1. క్షురిక - పూ.ము. 
2. విజ్ఞృంభించి - పూ.ము. 
3. గీ -పూము. 4 గీ - పూము. 


తృతీయాశ్వాసము 135 


కలంగుచున్న నాకుం - దెలియంగంజెప్పవే 
యనిన నతండు వలికె - నబలతోడ. ర్‌1 
బలభఖేదిం బట్టి దు-ర్చలునిగా రూడించి 
పావకుం బెనుమంట - పాలు సేసి 
సమవర్తి బింకంబు - సమయంగా నదలించి 
దనుజేంద్రు నొకకోణ - మునకు నొత్తి 
నీరధీశ్వరువాండి - నీజుగా భర్జించి 
గాలిని గాలించి - తూలంగొట్టి 
విత్తాధిపతిని [గ్రా - వ్వెడలంగ బాధించి 
చంద్రశేఖరుని భి-క్షకుని జేసి 
తే.గీ. బ్రహ్మ మెప్పించి వరములు - వడసినట్టి 
నాకు లక్ష్యంబె యొక్క వా-నరుండు నేండు 
కడక నేతెంచి యిట్లేల - పలికి తబల! 
నాప్రతాపంబుం దలంపక - నాతి నీవు. 52 


వ. అదియునుం గాక 58 


క. _ క్షాత్రంబు విడిచి భీతిని 

శాత్రవుం బొడగాంచి లజ్జం - జచ్చుటకంటెన్‌ 

జిత్రాసిధారచేం దెగి 

వృత్రారిపదంబు గాంచి - వెలయుట యొప్పున్‌. 54 
క. కావున బ్రత్యుత్తర మొగి 

నీవల దలివేణి లోని - కేగుమటన్నన్‌ 

దైవాజ్ఞ గడువనోపను 

నీ వశమే యనుచు నరిగె - నెవ్వగ తోడన్‌. ర్‌ర్‌ 
వ. అయ్యవసరంబున మైరావణుండు మహాప్రళయాంతకుచందంబునం గోపించి 
నిష్ణురప్రథనచేతో ముదంబునం బొంగుచు దివ్యచందనమాల్యాంబరాలంకృతుం 
డై బాలారుణకిరణచ్చవి నపహసించుకిరీటంబు ధరియించి విద్యుల్లతానికర ప్రతి 
మానశోభితంబు లగుపతకంబులు వెట్టి నవరత్న ఖచితంబు లగు కేయూరంబులు 
కంకణంబులు దొడిగి చతుర్దశలోకభికరంబు లగుగండపెండేరంబులు వెట్టి 


2 


68 


136 మైరావణచరిత్రము 


కరవాలశూలముసలముద్దరగదా ఖడ్గ "నక్రక్షురికాభిండివాలతోమర శరశరాసనాది 
వివిధశస్తాస్తప్రాణియె నీలాంబు దోన్నతబంధురజవ నాశ్వసహగ్రాభీలంబును 
సమంచిత బహుఘంటికాకీర్ణ నినదంబును సముత్తంగ భీషణస్ఫుటాష్టాదశ 
చక్రభాసురంబును నైనయనలార్మ సంకాశం బగురథం బట్టహాసుండు సారథియై 
నడుపం దద్రథారూఢుండై బ్రహ్మాండభాండంబు లదరం బ్రస్థానభేరి వేయించి 
వందిజనకైవారంబును మాగధమంజులగానంబును మంగళపాఠకపఠనంబును 
బెరసి వీనులకుం జల్లనైపొలయం జటుల భేరీనిస్సాణపటహశంఖకాహళాది 
భేరీరవంబులు మిన్నంది భోరునగలంగ *నతులోద్యత్‌ స్ఫారనిర్మలమణిదీపికా 
సహస్రంబులు వెలుంగ ధవళవిచిత్రచ్చత్రిచామరధ్వజంబులు తండోపతండంబులై 
మెండుమిగుల వేత్రహస్తులసందడి జడియం జెలంగుచు బరాబరులు సేయ 
నాహవోవ్మత్తుం డై సూచీముఖరక్తలోచనవిజయకాండు లద్భుతదేదీష్యమానరథంబు 
లెక్కి యుభయపార్వ్వంబులం గ్రందుకొని నడువ మదగజాశ్వశరభ గండభేరుండ 
భల్లూకలులాయగగార్భభో ష్టశునకసూకరకుక్కుట ప్లవంగ మార్జాల జంబుక 
మకరదర్వీకరవృశ్చికాదివాహనంబుల నెక్కి వీరదానవసముదయంబులు 
పంతంబులు వలుకుచు బిరుదులు వక్కాణించుచుం బ్రతాపోద్దీపితులై నేల 
యీనినవిధంబున బలసి నల్దడలంగొల్వం దత్ర్రైన్యసంభమస్సురితనిర్జూత 
ధూళిపటలంబు సకలలోకంబుల కంధకారంబు దోంచుచందంబునం గలయం 
బర్వ నురుతరస్యందననేమీస్వనంబులును దురంగహేషారవంబులును 
*మదభద్రగజఘీంకారంబులును నుగ్రభటసింహనాదంబులును రాహుత్తుల 
వీరాలాపంబులు నొండింటిం గలిసి విభేదంబు లేక యేకధ్వనితోడ మించి దిక్కులకు 
భయంబు పుట్టింపం గదలి మహోద్ధతిం బోయి యప్రతిమప్రతాపుం డగు 
నక్కపివీరపుంగవుందాంకి చుట్టుముట్టిన. 56 
క. మృగముల నాంకటం గనుంగొను 

మృగపతిచందమునం జూచి - మే నుద్ధతితో 

గగనంబు దాంటం బెంచుచు 

నగసప్తక మడల నొక్క - యద్భుత మొదవన్‌. 57 

1. క్షురకభిండినాల - పూ.ము. 
2. నతులోద్యస్ఫార - పూ.ము 


3. విచిత్ర ఛత్ర - పూ.ము 4. మదభ(ద్రఘుంకారంబులును - పూ.ము. 


వ. మటియు మనంబులోనం బెనంగొనియున్న యుత్మటరోషంబు రెట్టింప 


తృతీయాశ్వాసము 137 138 మైరావణచరిత్రము 
స్ప భానుబింబంబులు - పండ్రెండు నొక్కటై బెనంచి పట్టి నభోమార్గంబునం జిరజిరం ద్రిప్పి వసుంధరాతలంబున రయంబునం 
తరుచరరూపంబుం - దాల్చి నొక్కా! గట్టలకట్టం ్రెళ్లవైచుచున్నంతం దత్రైన్యంబు లెక్కడెక్కడం గనుంగొనియె నక్కడక్కడ 
మొగిమీఅ నగ్నులు - మూండును నొక్కటై "హనుమంతసహగస్రంబలై యుండిన *బ్రమసి తమలో నాక్కందొక్కండుం దలపడి 
యగచరాకృతి యొప్ప - నయ్యె నొక్కా! యద్భుతదివ్యశస్తంబులు వేసియు నడంచియు వ్రచ్చియుం గ్రుచ్చియుం బీరంబు 
కడుజవంబున నేడు - గాడ్పులు నొక్కటై వాలివోని చలంబునం బోరుచు ఖండవిఖండంబులై కాలునుం గాలునుం బెనచుకొని 
ప్లవగపుంగవురీతిం - బరంగె నొక్కొ! కూలుకాల్బలంబులును నక్కాల్బలంబులమీందం గవిసి నుగ్గునూచంబులై 
హరునిచిచ్చజకన్ను - గరళంబు నొక్కటై దొర్లురథంబులును రథంబులమీందం బడి సోలి మదంబున వ్రాలుతురంగంబులును 
యలవడం గపిచంద - మయ్యె నొక్కా నత్తురంగంబులమీందం దునిసి యొగ్గు కళేరంబులును నక్క కేబరంబులమీందం 
తే.గీ. యనుచు దైతేయసైన్యంబు - లదరి చెదరి బడి చూర్భంబులగు నింహశరభశార్లూలగండభేరుండాది కూరజంతు 
యలకలోలమె పాణ - నాంజనేయుం వాహనంబులునునవ్వాహనంబుల సందడిం జడిగొని ముడివడం దొజంగు 
డుగ్రదుర్వారపటునిష్టు - రోగ్రభీమ *ధత్రచామరాలవర్తధ్వజంబులు నై యొల్లసైన్యంబులుం దెగటారె నప్పుడు రక్తలోచనుం 
వాల మంకించి సంగర - లోలుం డగుచు. ర5్‌8 డధికరక్తలోచనుం డై కనుంగొని రథంబు డాయం దోలించి యిట్లనియె. 60 
భీ _ రథములమీందికి - బృథుశక్తినలరించి చ. నిలు నిలు పోకు వానరమ! - నీచులం గొందజం జంపి యుబ్బునన్‌ 
యరవరలైపాజి - విఅంగ ద్రొక్కి మెలంగెడునట్లు కాదు కడు - మించినమచ్చరవృష్టిచేత నీ 
కుంభికుంభములపైం - గుప్పించి కుప్పించి తల నుజుమాడి రక్తమును - ద్రావెద సత్మృప నీకు నడ్డమై 
నఖపజ్మిచేం జించి - నష్టపటిచి జలజభవుండు వచ్చినను - సైరణసేయక సంహరించెదన్‌. 61 
మెటిఘోటకరాజి - మీందికి నురువడి క. అనవుడు మారుతి నిప్పులు 
నురికి యచ్చో నేల - నొరల నులిపి గనుగవలం దురల దైత్యుం - గని రోషముతో 
పటుభయంకరదైత్య - భటకదంబముమీంది ‘3 ఘనసాలవృక్ష మొకటి 
కెగసి రక్తము లొల్మ - నేపుం జూపి యనువొప్పంగం దాల్చి యరద - మవనిం గూల్చిన్‌. 62 
తే.గీ. యంకమున కుబ్బి యడరించి - యస్రశస్త గీ. కూల్చి వాలంబు మెడంజుట్టి - కుదియం బట్టి 
తతుల నొప్పించుయోధులం - దరిమి పట్టి జన్మభూమికి బలిద్రిప్పి - సకలభూత 
కాళ్లువ్రేళ్లును శిరములు6 - గరము లురము కోటి వినుతింపం బెల్లార్చి - కూంకలిడంగ 
లొక్కవర్ణంబుతో నుండ - నుక్కడంచి. 59 విసరివైచిన హతుండయ్యె - విహ్వలించి. 63 


ఉ. అంతటం గాండుం డల్లి ప్రళ - యాంతకురీతిని నేపుమీతి య 


నప్పవనతనయుండు విజృంభించి నింహనాదంబు చెలంగించి దక్షా 
ధ్వరంబునాంటి వీరభద్రుండునుంబోలె నంతకంతకు సైన్యంబులోం జొచ్చి 
నిర్భరసంగరలోలుం డగుచు నాభీలవాలంబునం బదురం బదిపదుల వేల లక్షలం 


త్యంతకరోరభూరివిశి - ఖావలిచే హనుమంతుదేహ మా 
1. హనుమత్సహస్రంబులై - అని యుండవలయును. 


2. భ్రమసి - పూ.ము 
3. ఆలావర్తము = ఆలవట్టము. శ.ర. సూ.ని. 


2 


తృతీయాశ్వాసము 


వంతయుం దప్పకుండం గడు - నద్భుతలీలల నేసి ధీరుండై 
యంతయు మించిన న్నతం డ-హీనపరాక్రమమానసంబునన్‌. 


అట తనతనువున నాటిన 

చటులా(స్త్రము లవని నురుల - రూడించి మహో 

తృటకోపుం డగుచు దిక్కులు 

పెటపెటపగులంగ నార్చి - పృథుసత్వమునన్‌. 

చక్షుశ్రోతను జూచునంతం గడు ను-త్సాహంబుతోం బొంగున 
ప్పక్షీంద్రుండును బోలెం గాండుభుజద - ర్పంబెల్ల వీక్షించి స 
ద్వృక్షం బొక్కటి దాల్చి పూచిపటుదో - ర్వీర్యంబునన్‌ ధీరుండై 
రక్షోవర్గము తల్లడింపనొగి సం-రంభంబునన్‌ వైచినన్‌. 
గుజ్జములు నాల్లు తేరు నుగ్గులుగం జెదర 

ధనువు పేడెత్తి సారథి - ధరణి బడినం 

గడిమింగాండుండు పలుకయు - నడిద మొప్పం 

దాల్చి హనుమంతు నుద్ధతిం - దాంకుటయును. 


పిడుగుం దదంబజుపంజాలెడు 
పిడికిట నడినెత్తిం బొడువం - బెదవుల వెంటన్‌ 
వడి రక్త మొలక ధరపైం 
బడి ప్రాణంబులకుం బాసెం - బార్థివతిలకా! 
భజనసెడి వాండు గూలిన 
విజయుడు నని ఘోరబాణ - వితతుల నేయన్‌ 
భుజసత్వ మొప్పం బాటల 
కుజ మొక్కటి దాల్చెం బ్లవగ - కుంజరుం డంతన్‌. 
కడుం దనమేన నొక్కవిశి-ఖంబును మూండకమున్న రథ్యముల్‌ 
దొడిదొడి ధారుణింబడంగం - ద్రుంచి మహాద్భుతవాల మెత్తి కీ 
ల్మడంగంగం జుట్టిపట్టి రథ - మండనముల్‌ చెదరంగం ద్రిప్పి బ 
ల్విడి నెగనెత్తి వైచెంబల - వించుచు రక్తము వెళ్ళి త్రెళ్లంగన్‌. 
అప్పు దుద్ధతితోడ - నాహవోన్మత్తుండు 

సూచీముఖుం డంతం - జూచి మండి 


139 


64 


65 


66 


67 


68 


69 


70 


70 


140 మైరావణచరిత్రము 


గుణరావమున మించు - గురుచాపమున దివ్య 
శరములు సంధించి - చక్కం గదిసి 
పొరిపొరి పుంఖాను - పుంఖమై పర్వంగ 
నేయుచోం గోపించి - వాయుజుండు 
వాలముఖంబున - వడి వాని బంధించి 
బలుచాపములు ద్రుంచి - పాజవైచి 
తే.గీ. యరద మరదంబుతోడుత - నంటం దన్ని 
యెగసి యిద్దజ నొక్కట - నిరియం బట్టి 
పక్కటెముకలు విజుగంగ - నొక్కి చంపి 
సింహనాదంబు సెలంగించె - సృష్టి గలంగ. 71 


వ. అనంతరంబ మైరావణుండు నిశ్చేషంబుగా సైన్యంబు దెగటారిన 
నధికరోషావేశంబుతో నెజమంటలు గన్నుల న్వెడల నాంజనేయు న్వీక్షించి రథంబుం 
గదియందోలించి భూభాగనభోభాగంబు లాకంపింప నురుతరశరాసనంబు 
గుణారావంబుసెలంగ నెక్కుపెట్టి సింహముఖ శార్జూలముఖ భల్లూకముఖ 
వరాహముఖాది మార్గణపరంపరలు కులనగేంద్రంబుమీంద౦ గాలాభంబు 
వర్షించుచందంబున నిగుడింప నక్కపివీరకంఠీరవంబు గనుంగొని యిప్పుడుగదా! 
మత్మోపబడబానలంబునకు భవద్దేహసాగరంబు గోలంగలుగుట యని 
భయద్వియోగదుఃఖావేశంబునం బొరలు శాఖామృగసైన్యకోటి శోకనదికూలం 
బగుమహాభీలవాలమల్లార్చియార్చి యబ్బాణంబులు ఖండించి తత్సమీవ 
శైలవృక్షంబులు రెండు చేతులం బూనిన తండతండంబులై పాజం బ్రచండకోపమున 
న్వైచిన నద్దానవేంద్రుండు చలింపక నిష్ణురాంబకంబుచే నవి నడుమనే త్రుంచి 
విజృంభించి యి ట్లనియె. 72 


ఉ. పంకజగర్భుం దొండె బలి - బంధనుం డొండె పురారి యొండె ని 
శృంకను మీజినట్టినృప - చంద్రుండు రాఘవుం డొండె కాక నా 
పొంకపుబాణవహ్ని నినుం - బోటికిం జేరంగ నెట్లువచ్చు బొ 
మ్మింకను లావుసేసితివి - యింతయె చాలును నీకుం బావనీ! 783 


క. చలమునం బోక యొదిర్చినం 
గలశాంబుధి దాంటినట్టి - గతియును ద్రోణా 


తృతీయాశ్వాసము 


చల మెల్ల పెతీకి తెచ్చిన 
బలిమియు వెడలింతు ననిన - బవనజుం డనియెన్‌. 


చ. దనుజదురాత్మ! నీకు నింకం - దస్మరవృత్తిని జొచ్చి మాయ నీ 
దినకరవంశ్యులం దొడరి - తెచ్చినపద్ధతిం బోవరాదు నా 
ఘనతరవాలరోమమునం - గట్టి జగంబులు మెచ్చ నిన్ను న 
య్యనిమిషు లెల్ల భీతి నిట - నడ్డము వచ్చినం గావం జంపెదన్‌. 

మ. అని శైలంబులు వీంకం దాల్చి యతులో - ద్యద్వేగసంరంభ మొ 
ప్పన మీందం బడవైచి తన్ని భుజద - ర్పం బాజంగా నిల్బినన్‌ 
దనుజేంద్రుండు దలంక కార్చి యలుకం - దట్టించి దుర్వారుండై 
హనుమంతున్‌ సకలాంగము ల్లడిపె కో రాస్రాఘవర్షంబులన్‌. 

క. నిండిన చలమున నతం డొక 
కొండ వడి న్వైచె వైవ - గొబ్బున నడుమన్‌ 
ఖండించె నసుర నాలుగు 
ఖండంబులు గాంగ దానిం - గడుచిత్రముగన్‌. 


ఆ.వె. అంతం బవనసూనుం. - డత్యంతరోషంబు 
మనములోనం బొడమి - పెనంగొనంగ 
దనుజుమీంద వైచె - ఘనవృక్షపంక్తులు 
తోడ నేయం జేతు - లాడకుండ. 

వ. ఇట్లు వైచిన. 

ఉ. _క్రూరనిశాటుండస్ర మరిం - గొంకక తిన్ననంబోసి నారి వి 
స్తారముగాంగ విల్టిగిచి - దిక్కులు తల్లడమంద నార్చి వి 
స్తారమహోగ్రకోపశిఖ - చక్షులం బర్వంగం జూచి యేసినన్‌ 
మారుతి బాహుమధ్య మస-మానగతిన్‌ వడి గాడిపాజంగన్‌. 

ఉ. దానం గడంక దూలి బెడి - దంబుగ మూర్చం బెనంగి తేరియ 
ద్దానవనాథునప్పటిని - దారుణభూరుహశైలసంఘముల్‌ 
వూని యదల్స్చి వైవ నవి - భూరిశరంబుల నేసి వాండు తో 
డోడన దద్రుంచివైచెం గడు - దోర్చల మొప్పంగ సాహసంబునన్‌. 


వ. అంత 


141 


75 


77 


78 
79 


80 


81 
82 


71 


142 


మైరావణచరిత్రము 


పుట మెగసి తాళవృక్షము 

చటులోద్ధతిం బూనిపెటికి - సారథి నవనిన్‌ 

విటతటముగం బడవైచెను 

బటుభుజసత్వంబు మెజియం - బవనజుం డల్మన్‌. 83 


చలమున దానవుం డపుడు - సారథియున్‌ రథికుండు దాన యె 
జలధులు నబ్దజాందములు - ర్సుల్లనంగా నొకబొబ్బ వెట్టి భూ 

తల మదరంగ దేరు గడుం - దార్కొన బీరమువాజందోలి చే 

తుల కసి వోవ నేసెంబలు - తూపుల మారుతపుత్రు గాడంగన్‌. 84 


వ. ఇట్లేసినం గడిమిందొరంగ కతండు నంతకంతకు భుజాటోపంబునం బొంగుచు 
హుంకారంబుతో రథఢోపరిభాగంబున కుప్పరం బెగసి పదఘట్టనంబులచే 
ఘోటకంబులం గీటడంచి చక్రంబులు వక్రంబులుగా వితిచి నిష్ణురప్రథనభీకరం 
బగు వాలం బంకించి యొడసి చాపంబులు డుస్సిపోవైచి లలాటకర్ణమధ్యంబులం 
బిడికిటం బొడిచెం బొడుచుటయు సమస్త భూషణంబులు చెదరి కొండొక సేపు 
జిరజిరం దిరిగి రక్తంబులు (గక్కుకొనుచు వసుంధరాతలంబునం బడి 
మూర్చంబొంది యాక్షణంబునం దెలసి విరథుం డయ్యు మహాప్రతాపంబునం 
బదాతి యై నిలిచి యిట్లనియె. 85 


చ. 


వెలసిన నాదు వర్తనము - వీనులసోంకినయంత మాత్రలో 

వలసలు వోదు రుక్కణంగి - వాసవుం డాదిగ దేవసంఘముల్‌ 

గలంగక భూరిబాహుబల - గర్వము సూపితి వీవు మేలు కొం 
దలపడకుండు మింక బెడి-దం బగు మధ్ధనశస్రరాజికిన్‌. 86 
అని మార్తాండ మరుత్సురాభ మగు ను - ద్యచ్చూల ముగ్రాకృతిన్‌ 
దనుజాధీశుండు కేలం బూని పటుసాం-ద్రస్ఫారసత్వంబునన్‌ 
హనుమంతున్‌ వడి వైచె వైచిననతం - డాభీలవాలంబునన్‌ 

దునిమెం దానిని గండ్రలైపడ వెసం - దుర్వారుం డై యార్చుచున్‌. 87 


అంతట నిర్జరారి విల - యాంతకురీతిని బేర్చి విశ్వభృ 
ద్దత్తగదాయుధంబు భయ - దంబుగం జేత ధరించి పూన్న్మితో 

నెత్తి యదల్సి వైవ నది - యేపున మండుచు నేగి యాప్లవం 

గోత్తము ఫాలదేశము మ - హోద్ధతి మీజంగం దాంకె నెంతయున్‌. 88 


తృతీయాశ్వాసము 143 


అగ్గదతాంకున కలయుచు 

నగ్గిరిచరుం డవని వ్రాలి - యతివేగముతో 

నగ్గలిక లేచి యురువడి 

“నగ్గిరిరిపురిపుని వైచె - నచ్చటిగిరులన్‌. 89 
దనుజవిభుండు వెండియును - దట్టపుం గోపముతోడ శూరతం 

గని యొకశక్తి వైవ నది - కాలగళస్ఫుటఫాలనేత్రసం 
జనితమహాదవాగ్నిసద్భ - శంబుగ మండుచు క్షుద్రఘంటికా 

నినదము లుప్పతిల్ల నతి - నిష్టురవృత్తిని రాగ నెంతయున్‌. 90 
తూలక తచ్చక్తిం గని 

వాలం బంకించి యపుడు - వసుధం బడ మై 

రాలంగ బిట్టడంచెను వడి 

వాలిసహోదరుని మంత్రి - వాలిన కడిమిన్‌. 91 
దనుజాధీశ్వరుం డప్పుడు 

హనుమంతుపరాక్రమమున - కచ్చెరువడుచున్‌ 

మును భద్రకాళి యిచ్చిన 

సునిశితఖడ్గంబు వైవం - జూచిన నంతన్‌. 92 
మ. _దిగిభం[ద్రంబులు మొగ్గె మిన్నగిలె న-ద్రెశ్రేణు లల్లాడెం బ 
న్నగనాథుండు దలంకె వార్డు లినికెన్‌ - నక్షత్రముల్‌ రాలె లోం 

బగిలెం ధారిణి పంకజాప్తశ్‌శిబిం-బంబుల్‌ గడు (న్మొగ్గి ము 

జ్ఞగము ల్తల్లడమందె బ్రహ్మ దలయెన్‌ - స్వాంతంబు పేడెత్తంగన్‌. 93 


అనిలతనూభవుండు వెస - నంతకుమున్ను నిశాటు వైవం బ 
ట్టినతనచేతికొండం గని - డెందములో భయ మింతలేక య 
య్యినకులు6 డైనరాఘవుల - కే నిజభృత్యుండ నైతినేనియుం 

జని యిది వానిఖద్గమును - జయ్యనం ద్రుంచెడుంగాక యుగ్రతన్‌. 94 
అనుచున్‌ వైచె నతం డె 

త్తినచెయ్యిం గదల్పకుండ - దిక్కులు వడంకన్‌ 


1. గిరిరిపురిపుండు = పర్వతములకు శత్రు వింద్రుండు. 
ఇంద్రునకు శత్రువు మైరావణుండు. 


72 


144 మైరావణచరిత్రము 


జని ఖడ్గము బరిమార్చెను 

జనవర! నీ నామమంత్ర - సామర్థ్వమునన్‌. 95 
చ. త్వరితముతోడ దానవుడు - వాలు కరంబునం బట్టి దీన నే 

సురగరుడోరగామరుల - శూరుల శత్రులం జంపినాండ వా 

నరవర! నిన్ను గెల్బ్చుటకు - నాకు భరంబె యటంచు నవ్వి ని 

ర్భరచటులాగ్రహం బెసంగం - బల్మిన నాతండు ధీరచిత్తుండై. 96 
ఉ. _ అల్బనిశాచరేం[ద్ర! వెస - నాలములోపల నీకు నిర్వ్యథా 

జల్పము లాడనేల బల - సంపదం జూపెదంగాక నాదుసం 

కల్పము సెప్పెద న్వినుము - కంజభవాద్రిసుతేశవాయుభు 

క్తల్పులు దోడువచ్చినను - దాంగినం బోరిన నిన్నుం జంపుదున్‌ 97 
వ. అని మరుత్తనయండు సమస్తలోకంబులుం బగుల సింహనాదంబులు నేసి 
మైరావణుం గదిసి వాలు వాలంబునం దిగిచికొని వితీచి పాజివైచిన నతం 
డాననంబునం బావకజ్వాలలు భుగులు భఖుగులన వడల్ప వీక్షించి 
యట్టహాసంబుతోడుతం బిడికిళ్లు నాంపుచుం గదియుటయు విజృంభించి పావని 
గని కరకమలంబు లవనీతలంబున జమరియు భుజం బప్పళించుకొని యుల్లంబు 
మల్లడిగొనుకోపంబు వెల్లివిరియు మల్లయుద్ధంబునకు బల్లిదుం డై తొడంగె నప్పు 
డయ్యిరువురు ప్రచండమార్తాండబింబంబుల చందంబున మండుచు 
మవేో(వ ళయంకాలమేభంద్వయంబును గులమహీధరయుగ్మంబును 
గంరీరవయుగళంబును దంభోళియుగళంబును దలపడువిధమ్మునందలపడి 
వృత్రామరేంద్రాదులభాతిని గుమారతారకుల మాడ్మిని శంకరగజాసురేంద్రులకైవడి 
నంకకంతకుం బొంగుచు నొండొరుంజేరుచుం బాయుచు రాయుచు డాయుచుం 
బట్టుచుం గొట్టుచుం గజచుచుం బొడచుచు నడచుచుం ద్రొక్కుచుంబోరుచో 
రక్తసిక్తాంగు లై వసంత సమయంబునం బూచినశాల్మలీకింశుకావనీరుహంబుల 
చాడ్పున నుండి రాసమయంబున. 98 


క. కడు నలిగి గాలికూరిమి 
కొడుకు వడిం దాంకి యార్చి - గురుసత్వమునన్‌ 
విడికిటను దనుజవక్షముం 
బొడిచిన నపు దేపుదొజంగి - పుడమిన్‌ వ్రాలెన్‌. 99 


తృతీయాశ్వాసము 145 


వ్రాలిన నంతట వానిం 

గాలునిపురి కంప నాకుం - గల్లె నటంచున్‌ 

ఆలోకింపంగ దానవు 

డాలోనన తెలిసి మీటి - యతికోపమునన్‌. 100 


పటుగతి కాలదండనిభ - బాహువు లెంతయు౯ జాంపుకొంచుది 
క్రటములు చెంగలింప బెడి - దంబుగ నార్చుచు వచ్చి తాంకి మి 
కుటముగ జుట్టువట్టుకొని - కుమ్మరిసారెవిధంబుం దోపమ 
ర్మటవరుCం ద్రిప్పి వైచెం దను - కంపముతోడ ధరిత్రిం ద్రెళ్లంగన్‌. 101 
ఆకపిసింహుం డంతట ర-యంబునం గంపము మాని లేచి యు 
గ్రాకృతితోడ నింకం దెగ - టార్బెదం గాకని చూచి దైత్యునిన్‌ 

భీకరవాల మెత్తి వడిం - బేర్చి గళం బవలీలం ద్రుంచె ద 
ర్వీకరమస్తకంబు6 గడు - వీంక సుపర్లు(డు ద్రుంచుకైవడిన్‌ 102 
చటుల మగు వీని కడి మిం 

తటం దీజి నటంచు నలరి - తరుచరుం డరుగన్‌ 

గుటిలనిశాటుండు క్రమ్మజ 

నట యెక్కడ బోయె దంచు - నడ్డము దాతెన్‌. 103 
మచ్చర మొప్ప నంత హను-మంతుండు రాక్షసుం జూచి యాత్మలో 
నచ్చెరు వంది వీనిం దెగ - టార్చిన నెప్పటియట్ల వీండు గా 
ర్చిచ్చువిధంబునం గవిసెం - జెచ్చెర వాలము పెంపుం దప్పెనో 

జచ్చుట కల్లయో యిది ని-శాచరమాయయొ యంచు ధీరుండై. 104 
చజచెను వాల మెత్తి ఘన - సత్వము మీజంగ దైత్యు నుగ్రతన్‌ 
గజచెను వాడు వాయుజుని - కంఠ మతం డమరారిదంతమున్‌ 
విజిచెను రక్తము ల్లొజుగ - వీంకను దద్దనుజుండు పావనిం 

బటిచెను ముష్టిఘట్టనలం - బావని వ్రచ్చెను గోళ్ల నాతనిన్‌. 105 


వెండియు వానరేంద్రుం డతి - విక్రమశాలి మదంబుతోడ నా 
ఖండలుం డల్మతోం బది ము-ఖంబులం జక్కున నద్రిపక్షముల్‌ 
చెండినయట్లు దైత్యుతలం - జేతులు గాళ్లును సంగరావనీ 
మండలభూతసంఘములు - మాటికి మెచ్చంగం ద్రుంచె నెంతయున్‌ 106 


73 


146 


మైరావణచరిత్రము 


ఈరీతిం దునిమి మొండెము 

లార న్నలు దెసల వైచె - నసురాధముం జే 

యారగం జంపితి ననుచును 

మారుతి యటచనంగ వాడు - మత్‌ చిత్రముగన్‌. 107 


తనువున గాంతి యెప్పటి వి-ధంబునం జెన్ను దొలంగ కెంతయుం 
గనుంగవ నిప్పు లొల్ముచు వి-కంపము నొందంగ నార్చి పేర్చి య 
య్యనిలజుం గూడ ముట్టి - యట నద్రిచరాధమ! పోకు నిల్వుమీ 

నిను దునుమాడ కేమిటికి - నేనిటం బోవంగనిత్తు నావుడున్‌. 108 
మైరావణుం బరి మార్చితి 

మైరావణుం డిందులోన - మజియుం గలండో 

మైరావణతుల్యుం డై 

వారక దైతేయుం డొకండు - వచ్చెనొ పోరన్‌. 109 


వ. అనుచు నత్యద్భుతంబును బొందుచు గంధసింధురఘీంకారంబులు వీనుల 
సోంకిన కంరీరవంబు వడువున నప్పవనతనయుండు సంగరోత్సాహంబునం దిరిగి 
యవలోకించి మైరావణుంగా నిశ్చయించి మజియును. 110 


సీ 


తే.గీ. 


కదిసి యుద్ధతిం బట్టి - కాళ్లుచేతులు గూడం 
దిగిచి విరువ నవి - తిరిగి మొలచుం 
బెనంగి లాగి శిరంబుం - బెలీకి వైచినం దొంటి 
వడువుకంటెను దగ - వచ్చియుండుం 
దొడరి గాత్రము పెక్కు - తునియలు గాం జేసి 
వైచినం గ్రమ్మజి - వచ్చి యుండు 
మొనసి యంగము లొక్క - ముద్దగాం బిసికినం 
దననాంటి చెలువంబుం - దప్ప కుండు 
నున్న వీక్షించి మారుతి - యన్ని శాటుం 
జలముం దక్కంగ వెండియు - సంహరించి 
చెలంగి ఘనపంక్తి చట్టలు - చీటి పుట్టి 
పొలుపు చెడం ద్రొక్కి యంతటం - బొమ్మటంచు. 111 


తృతీయాశ్వాసము 147 


త్రాక్కినయాక్షణమునంగఅ 

కెక్కినచోద్యంబుతోడ - నెలమి దలిర్చన్‌ 

రక్కసుండు కొలను జొచ్చిన 

దిక్కరిచందమున వెడలె - దిక్కులు వణంకన్‌. 112 


అనిలజుం డంతట వానిం 

గనుంగొని నీమాయ లెల్ల - గడచనె నింకన్‌ 

దునిమెద నిట రమ్మనుచును 

ఘనవృక్షం బెసంగ దైత్యుం - గడిమిం దాంకెన్‌. 113 
జగదధినాథ! యకృపిని-శాచరనాయకు లప్పు డాజిలోC 

దెగువయుం బెంపు సొంపు పటు - దృష్టియు ముష్టియు నొక్కతుల్య మై 
తగం గడుంబోరి రెంతయును - దారుణమూర్తుల నట్టిరీతి నీ 
యుగమున నెవ్వరుం దొడరి - యుద్ధము 'సేయంగం జూడ మెంతయున్‌ 


అనవుడు విని రఘురాముడు 

మనమున నాశ్చర్య మంది - మైరావణునిన్‌ 

మునివర మతి యేవిధమున 

హనుమంతుండు గెల్బె ననిన - నతం డిట్లనియెన్‌. 115 
అనిలతనూజుం డయ్యసుర - నాగ్రహ మొప్పంగం జంపుం జంపినన్‌ 
దనుజుండు వెండియున్‌ బ్రదికి - తత్మపినాథుని నొంచు నొంచినన్‌ 
గనుంగొని నాని నప్పటికిం - గాలునిప్రోలికి నంపు నంపినన్‌ 
ఘనతరసత్వుం డైయతండు - (గ్రమ్మతి వానరుం బోరుం బోరినన్‌. 116 


పవనతనూజుండు వెస న 

ద్దివిజారిని జంపువిధము - దెలియక మిగులన్‌ 

వివశుం డయి వీక్షింపుచు 

బవరముం జాలించి తనదు - భావములోనన్‌. 117 


హెచ్చినయల్మతోడ రిపు - లిద్దజిలో నొక రెవ్వరేనియుం 

జచ్చినదాంకం బోరు టది - సాంగముగాక మహాద్భుతంబుగాం 
జచ్చుచుం బుట్టుచుం దొడరి - సారెకు వచ్చినవాని గెల్వంగా 

వచ్చుట సాధ్య మేగతి న-వధ్యుండు వీండని చింతం గుందంగన్‌. 118 


74 


148 


తే.గీ. 


మైరావణచరిత్రము 


మైరావణు దినమృత్యువు 

దారుణరూపంబుతోడం - దా నై యలుకన్‌ 

జేరినవిధమున ననిలజు 

నారయ దుర్దండి సేరి - యపు డిట్లనియెన్‌. 

తన నిజమైన ప్రాణములు - ధాతవరంబునం జేసి మెనిలో 
నునుపండు దన్నిమిత్తమున - నుద్ధతితోడుత నెన్నిమార్లు ద్రుం 
చినం దెగి క్రమ్మజం బ్రదికి - చెచ్చెరం బోరంగ వచ్చుం గావునన్‌ 
వనచరనాథ! వీని గెలు - వంగను దుర్లభ మెన్నిభంగులన్‌. 


అనిన వీక్షించి ప్రాణంబు - లసుర మేన 

నుండ కేరీతి నెందుల - నుండుం జెపుమ 

వాని మర్దింతు నావాల - వహ్ని చక్ర 

వాళగిరి దాంటిపోయిన - వాలుగంటి! 

అనవుడు నిప్పురోత్తమము - నందు మహాబిల మొప్పుచుండు దా 
నను గుహయొక్క టెప్పుడును - నవ్యముగాం గనుపట్టు నందులో 
ననుపమ మైనగుండు గల - దందును నేడుబిలంబు లుండు న 

గ్గనులం జరించుం దుమ్మెదల - కైవడి నెప్పుడు వానిప్రాణముల్‌. 


ఒక గనిలోపలితుమ్మెద 

లొకగనికిం బోవు వాని - నొకమథిగాం జం 

పక యొకట నొకటం జంపినం 

(బకటి తముగ టబదికి తొంటి - భంగిన యుందున్‌. 


కావున నేడుతుమ్మెదల - గ్రక్కున నొక్కటం గూడంబట్టి నీ 
లావునం జంపితేని విక-లత్వముం౯ బొందుచు నాండె భూమి మై 
రావణుం డీల్లి యంతకు పు-రంబున కేగుటగాక తక్కినన్‌ 
దేవనిశాచరాదులకు. - దీరదు గెల్వంగ వీని నావుడున్‌. 


దండధరాకృతిం గినిసి - దానవనాయకుం డంతలోన దు 

ర్దండిని జూచి యి ట్లనియె - దానవవంశమునందుం బుట్టి నీ 
దండిం దొజంగి పేదగతి - దైన్యము నొంది మదీయభూరిదో 
రండపరాక్రమంబునను - దాయకు మర్మము లంది యిచ్చితే. 


119 


120 


121 


122 


128 


124 


125 


తృతీయాశ్వాసము 149 


మ. అని క్రూరోక్తుల దూరం బలి ప్రకటో - ద్యద్వీరహుంకారముల్‌ 
దనరన్‌ మారుతి గిట్ట నొంచె నతండం-తన్‌ వాని నీక్షించి చ 
య్యన వాలంబునం జుట్టి పట్టి చనం దా - నందంద కారించి మె 
దినిమీందం బడవైచె వజ్రి వెస న-ద్రిన్‌ వైచుచందంబునన్‌. 126 
వ. ఇట్లు వైచి. 127 
చ. తడయక ధీరుం డై యొక ప-దంబునం గంఠముం ద్రొక్కి పట్టి వ్ర 
డ్వడ నొకపాద మద్రికిని - బారంగం జాంచి యలీంద్రవర్గమున్‌ 
బొడుముగం గుంటితోం బిసికి - భూతలమందున వైచె వైచినన్‌ 
వెడలె సురారిప్రాణములు - విస్ఫుటమేఘరవంబు తోడుతన్‌. 128 
సమయంబున 129 
కులగోత్రములతోడం - గులగోత్రసంఘంబు 
నిరుపమోన్నతులచే - నివ్వటిల్లై 
భోగీంద్రుం డాత్మేచ్చ - భోగించె నొకవేయు 
శిరముల రత్నంపు - సిరులు మెజియం 
గూర్చి దైవారంగం - గూర్మంబు తల యెత్తె 
తల యెత్తరా దను - తలంకు మాని 
కిటి భూమిదేవి కౌం-గిటిలోన భోగించె 
దనుజభర[శ్రాంతి - చనం జెలంగి 


తే.గీ. భువనముల కెల్ల మోదంబు - వొడమె దిక్కు 
లెలమిం దళుకొత్తి మిక్కిలి - యిచ్చం బొంగె 
ననిలజుని కర్ణి వలగొని - యలంత మొక్కి 
సన్నుతులు నేసె దుర్దంది - సమ్మదమున. 130 


క. హనుమంతు. డంతం గృపతో 

దనుజాంగనం జూచి నీదు - తనయునిం గొంచుం 

జనుదెమ్ము దైత్యలోక 

మ్మునకుం బట్టంబుం గట్టి - పోయెద ననినన్‌. 131 
వ. అతికుతూహలంబునం బోయి కారాగృహంబున ననేకదుఃఖంబులం 
బొందుచున్న కుమారుం గాంచి హనుమంతుప్రసాదంబున భవత్మర్శపాశంబులు 


ల 
G 


2 


75 


150 మైరావణచరిత్రము 


విటుగ డయ్యి రమ్మని తద్బృత్తాంతం బంతయుం దెలియం జెప్పి శృంఖలాబంధంబు 
లూడ్చి పోవైచి శుద్దోకంబుల స్నానంబ సేయించి దివ్యగంధమాల్యాంబర 
భూషణాలంకృతుం జేసి కొనివచ్చిన నతండు పావనిం గాంచి పాదపద్మంబులకు 

సాష్టాంగం బెజంగి లేచి ముకుళితహస్తుం డై సవినయంబున నిట్లని నుతించె. 
132 

దండకము 

శ్రీరాఘవేంద్రాంఘ్రిపంకేరుహస్సారభృంగా! జగత్రాణపుత్రా! మహాదేవవర్యా! 
ధరాపు త్రికాశోకగాఢాంధకారాబ్దమిత్రా! సురారాతివంశాటవీభీమదావాగ్నిరూపా! 
దినేశాత్మభౌమాత్మముఖ్యా! దశ(గీవసైన్యా(దినందోవహాదంబోళివానస్తా! 
“సుపర్వాణగంధర్వసిద్దోరగాధీశవిద్యాధరస్తోత్రపాత్రా! చతుర్వేదవేదాంగశాస్త్రప్రవీణా! 
*భవాంభోదరుంరూసమీరా! సుహృజ్ఞంతుహృన్నిర్మలాబ్దాకరా! దాససంచారహంసా! 
అహంకారమైరావణక్రూరసర్పేంద్రదామోదరస్యందనా! సత్మృపాలోచనాం 
భోజయుగ్నా! పటుస్తూలసూక్ష్మావతార స్ఫుటద్బాహుశుంభత్ర్రతాపా! మహాదివ్య 
యోగీం ద్రనిష్కల్మషధ్యాన *ముద్రాప్రకాశోరుతత్త్వస్వరూపా! సుధాసౌధసత్మాంచనా 
భీష్టధర్మాత్మ భోగాపవర్గప్రతిష్టా' ప్రభావా! జితారాతిషడ్వర్గపంచేం(ద్రియా! 
సర్వభూతాత్మకా! సర్వలోకాశ్రయా! శ్రీహనూమంత !దేవా! నమస్తే! నమస్తే! నమః 


చ. అని బహుభంగులన్‌ వినతుం - డై వినుతించినం గన్నుదమ్ములన్‌ 
ఘనకరుణామృతంబు దొజు - గం దగం గన్సాని పాణిపల్లవం 
బునం దను నంటం గాం దిగిచి - పొల్ప్చెసలారంగ గారవించి నీ 
జనని హితోక్తి కిచ్చం గడు - సంతస మందితి నిన్నుం బోచితిన్‌. 134 
వ. అని ప్రియపురస్సరంబుగా సుభాషితంబుల సంభావితుం జేయ నత్తటీC 
గారాగ్భహపాలకు లతిభయాతురు లై యంతఃపురంబునకుం జని. 135 
సీ ఇరుగెలంకుల దైత్య - తరుణీకదంబంబు 
గొలువ గద్దియమీంద - నలరు దాని 
సలలితసత్మళా - సౌభాగ్యరేఖలం 
బౌలోమి యొప్పులం - బరంగుదాని 
1. సుపర్వగంధర్వ - అనుసమాసము సాధువు. 2. ముద్రప్రకాశో - పూ.ము. 
3. ప్రతిష్ట - పూ.ము. 4. భకాంభోధి - పూ.ము. 


తే.గీ. 


తృతీయాశ్వాసము 


నవరత్నమయభూష - ణములకుం దనమూర్తి 

భూషణం బై యుండం - బొలుచు దాని 
మృదుపాణిపద్మంబు - మెజుంగుంజెక్కిటం జేర్చి 

తన భర్త సేమంబుం - దలంచు దాని 
వృద్ధపుణ్యాంగనలు సెప్ప - వీను లలరం 
గథలు వినుచున్న ధర్మ మా-ర్గంబుదానిం 
గలితతన్వంగి మాతంగిం - గాంచి మొక్కి 
హస్తములు మోద్చి కడు గంపి - తాత్ము లగుచు. 
అని లోపల మైరావణు 
ననిలజుం డణంగించి యతని - యల్లునిం గరుణన్‌ 
దనుజేశ్వరుంగాం గావిం 
చినకథ సకలంబుం దెలియం - జెప్పిరి వరుసన్‌. 
చెప్పిన విని కడుభయమున 
నప్పద్మదళాక్షి యులికి - యతిశోకముతోం 
గప్పుకొని మూర్చచేం బడి 
తెప్పిరి భువిం బుణికి పుణికి - ధృతి చెదరంగన్‌. 
అల్లన నాణిముత్తియము - లాకంలిదీఅ మెసంగి మీలు దా 
మొల్లక పాయంగా నుమియ - నుర్విని రాలెడురీతిం గుప్పలై 
రుల్లనం గంటినీరు కుచ - శైలములం దురలంగ నేడ్పెను 
త్ఫుల్లసరోజనే(త్రి తన - పూరుషు సారెకు బేరువాడుచున్‌. 


151 


136 


137 


138 


139 


వ. ఇట్లు శోకించి శోకాంధకారంబు మిక్కుటం బగుటయు నచ్చటిదైత్యకాంతలు 
తోడుతం జనుదేర . 


చ. 


సురుచిర మైన నెన్నడుము - స్టుక్కి వణంక ముఖేందుచంద్రికా 
స్ఫురణ గరంబు వాడి నును - పొంకపుంజన్లవ రాయం బెన్నెజిం 
దురిమిన పుష్పదామములు - దూలం బిజుందు కరంబు భార మై 
విరసము దోంప లేచి పల - వింపుచు నల్లన నేగె నేడ్చుచున్‌. 


140 


141 


76 


152 మైరావణచరిత్రము 


వేండి?* పురందరు - వేయుమాటులు దాయక 
నాజి బోందరిమిన - యవఘళుండు?* 
వేండి? *కృతాంతు ము - వ్వెట్టికింకరులతోం 
బనిం గొన్న యసమాన - భవ్యయశుండు? 
వేండి? “పయో౭ ధిపు - వినుతభూషణములు 
గానుకం గొన్న శృం-గారమూర్తి? 
వేండి? *కుబేరు దు - ర్విక్రమం బెడలించి 
పురిం జూరవెట్టిన - భూరియశుండు? 
తే.గీ. వేండి? గంధర్వభుజగేంద్ర - విబుధయక్ష 
సిద్ధవిద్యాధరాసుర - ప్రీకదంబ 
సురుచిరస్ఫారమంగళ - సూత్రగాత్రి? 
వేడి? జయశాలి? నాప్రాణ - విభుండు వేండి? 
వ. అనుచు నరుగునంత. 


భీ తవిలి ప్రేవులు జన్ని - దంబులు గావించి 
రమణం బాడెడు బ్రహ్మ - రాక్షసులును 
బురియలు మస్తకం - బులు పేరులుగం జేసి 
నృత్య మాడెడు భూత - నివహములును 
గుత్తుకబంటిగా - నెత్తు రంతయు౯ ద్రావి 
జోక లై తిరిగెడి - డాకినులను 
బురియలమాంసంబు - లరుగక యెజంగొని 
యోకిలించెడునట్టి - శాకినిలును 
తే.గీ. గుండియలు (మింగి దిగకున్న - గ్రుడ్గుమిడిచి 
ధరణి బొరలాడు పెనుముది - దయ్యములును 


2 


1. బురందరు 

2. అవఘళుండు = వ్యాపకుండు. శర. సమర్గుండు, సమర్థ శక్తిమంతుండు. సూ.ని. 
ఇదే ప్రయోగము. 

8. గృతాంతు 

4. బయోధిపు 5. గుబేరు - పూ.ము. సరళాదేశము చింత్యము. 


142 
1483 


తృతీయాశ్వాసము 153 


ముడుసునంజుళ్లు ముచ్చట - మునుంగ మెసంగి 
చొక్కి సుకియించు బలితంపు - రక్కసులును. 144 
క. (క్రొవ్విన నంజుటి పెక్కువ 
దవ్వులంగని పాజునడవి - దయ్యపుగములన్‌ 
మవ్వపు మెదడున మత్తిలి 
నవ్వెడు బేతాళములను - నక్కలు మెదలన్‌. 145 
హరునిచే మదసిన - యంధకాసురునాండు 
మెసంగమే కడుపాజ - మేదిరములు 
పర్జన్యుచే నాజిం - బడిన వృత్రుని నాండు 
ద్రావమే రక్తంబుం - దనివి దీర 
హరిచేతం ద్రెళ్లిన - మురదానవుని నాండు 
మింగమే శవముల - మెచ్చు లొదవ 
సేనాని చేతం జ-చ్చిన తారకుని నాండు 
భక్షింపమే మాంస - పర్వతములు 
తే.గీ. మనసు పుట్టిన నిటువంటి - మధుర మైన 
లెస్సనంజుళ్లు చవిగొన - లేము గాక 
యనుచు నానందమునం బొంగి - యనిలపుక్త్తు 
సన్నుతులు సేయు ఘనపిశా-చములు గలిగి. 146 


వ. మతియు గరుడకేతనుహస్తాంబుజంబును బోలె శంఖచ క్రగదాఖడ్లశార్‌జ్లాది ' 
దివ్యాయుధవ్రకరంబై రత్నాకరంబునుంబోలె వీరదైతేయకిరీటకోటి 
నిర్మలమణిప్రభాభాసురం బై కాళరాత్రి సదనుంబోలె భూతభేతాళశాకినీడాకినీ 
కదంబనివాసం బై మహారణ్యంబునుంబోలె సింహశరభ శార్దూల గంఢభేరుండ 
భల్లూక వరాహాదిసంకీర్ణం బై చంద్రశేఖరాలంకారంబునుంబోల భయంకరచరా సి 
మస్తకానేక సంకలితం బై నిర్ణరసుందరీనర్తనశాలయుంబోలెంబటవపణవమృదంగ 
కాహళఘంటి కానంతవిచిత్రబహురూప సమంచితంబై కందర్చకింశుకోద్యా 


నంబునుంబోలె ననర్గళరక్తథధారాప్రవాహస్సుట దారుణద్యుతిపటలమయం బై 


2 


1. శార్జాది - పూ.ము. 
2, చర్మాస్తి - పూ.ము. 


77 


154 మైరావణచరిత్రము 


కనకమహీధరంబునుం బోలె మహిత "సువర్ణభూషితసంజనితరజోరంజితం బై 
గనుంగొన నద్భుతం బై మరుత్తనయు (వ్రతాపానలజ్వాలాఖీలం బై 
యున్నయక్కలనిమధ్యంబునం బడి యున్న మైరావణుం గాంచి చేర నరిగి. 147 
ఉ. హా దనుజేశ! హా జితము - రారితనూభరూప! హా ధను 
ర్వేదసమగ్ర! హా సమద - విక్రమ! హా కులశైలగర్వభే 
ద్యాదినిలింపగాఢతిమి - రాంబుజబాంధవ! హా ప్రియేశ! నీ 
కీదురవస్థం జావ లిఖి - యించెనె బ్రహ్మ లలాటపత్రికన్‌. 148 
చ. అనుచుం గరంబుల న్నురము - నాననముం గడు మోదుకొంచు న 
ద్దనుజవరేణ్యుమీందం బడి - తద్దయు మూర్చిలి యెట్టకేల క 
ల్లన నొకయింత దెప్పిరి క-లంగుచు దేహము వట్టి చూచుచున్‌ 
గనుగవ బాష్పపూరములు - గాలువలై వడిం బాబి నేడ్చుచున్‌. 149 


సురభయంకర మైన - బిరుదందెం బొలుపొందు 
పదములే యీవీడు - పడిన విచట 
దిక్కరికుంభంబు - లెక్కి యాడెడునట్టి 
యూరులే యీమాగి - యున్న విచట 
నఖిలదానవకోట్ల - కభయంబు లిచ్చిన 
కరము లే యీశూన్య - గతివి దల్ప 
గౌరీశపదపద్మ - కమ్రభూషణ మైన 
మకుట మే యీపాటి - దకట యనుచు 
తే.గీ. (గుచ్చి యెగనెత్తి యల్లనం - గుచములందుం 
గౌంగిటను జేర్చి (క్రమ్మరం - గలంగ డించి 
యవయము లెల్ల కన్నుల - నద్దికొనుచు 
వద్ద శయనించు గూర్చుండు - వ్రాలు సోలు. 150 
ఉ. అకట ప్రాణనాథ! కడు - నారడిం బొందుచు నెల్లభంగులన్‌ 
ది కొకయింత లేనినను - దీమస మొప్పంగం జూడ వేల నేం 
డెక్కడ పోయె నీకరుణ - యేమిట కల్లితి వింత నాథ! నే 
నెక్కడ చొత్తు నే తెరువు - *నేగతి గల్లు నెబుంగం జెప్పవే! 151 


1. సుపర్ణ - పూ.ము. 2. తెరువు యేగతి - పూ.ము. దుష్టసంధి. 


2 


తృతీయాశ్వాసము 155 


*శుతినుతపాదపంకజుండు - శూరుండు విష్ణుండు రాఘవుండు నీ 
కతనిని గెల్వ నేమిటికి - నప్పుడ చెప్పనె కాక వెండియుం 
బతిహితశీలభూషణుం బ్ర-భంజనసూను నెదుర్చంబోక యు 

న్నతమతిం బోయి కాంచి శర-ణం బొగి వేడు మటంచుం జెప్పనే? 
ఎంతసెప్పిన గర్వించి - యిచ్చగింప 

వైతి తనమన్ని గొంటి వే - మనంగ నేర్తు 

ననుచు నప్పటి మూర్చిల్లు - నంతలోనం 

దెలియు భ్రమనాందు శోకించుం - గలంగుం గలంగి. 153 


తెక్కలి రావణబాంధవ 

మెక్కడం దోడయ్యె నీకు - హృదయేశ్వర! నీ 

వెక్కడికేగితి? వర్శిలి 

నక్కడ కే వత్తుం గొంచు - నరుగవె కరుణన్‌. 154 


వ. అనుచు నెలుంగెత్తి రాళ్లుగజంగ నేడ్చునద్దానవురాలిం గనుంగొని 
యాంజనేయుండు దయారసభాషణంబులతో నీలమేఘునితో నిట్లనియె. 
మహాశోకార్ణవంబున మునుంగుచున్న యత్తలోదరి నూరడంబలికి మదాజ్ఞం జేసి 
వైరం బుడిగి దనుజేశ్వరునకుం బరలోకక్రియ లొనర్పు మనవుడు నతం డట్లకాక 
యని పోయి మాతంగిశోకంబు వారించి వైదికానుష్టానంబున మంత్రపూర్వకంబుగా 
నతనికి నగ్నిసంస్మారాది కృత్యంబు లాచరించి క్రమ్మజ నేగుదెంచి హనుమంతునకు 
మొక్కి ముకుళితహస్తుం డై నిలుచుటయు నప్పురంబునం గలదానవానీకంబులం 
బిలువంబంచి తన కుమారు మత్స్యవల్లభుం బిలిపించిన నతండు వచ్చి పొడగాంచి 
సాష్టాంగం బెజంగి నిలిచి ముకుళితకరకమలుం డై. 155 


ఉ. 


దేవ! సమీరనందన! మ-దీయమనఃకమలార్మబింబ! య 
ద్దేవనిశాచరాదులకు6 - దేరి కనుంగొన రాని యట్టి మై 

రావణుం జంపి దిక్కు లను - రాగమునొంద సమస్తలోకముల్‌ 

ప్రోవగం నీకె కాక తల - పోయంగ నెవ్వరికైనం జెల్లునే. 156 


78 


156 


(JS 


మైరావణచరిత్రము 


అనుచు ననేకవిధంబుల 

వినుతించిన సంతసిల్లి - విమలోదకముల్‌ 

గనకకలశంబులందునం 

దనరంగం దెప్పించి దైత్య - తతి జయవెట్టన్‌. 157 


మంచిమూహూర్తమునందు స 

మంచితమతి నీలమేఘు - నభిషేకము సే 

యించి జగంబులు దన్ను ను 

తించంగం బవమానసుతుండు - దేజం బెసంగన్‌. 158 
'భువియును మిన్ను వారిధులు - భూధరపజ్బులు దారకంబులున్‌ 
రవిహిమధామబింబములు - రాఘవకీర్తి గలంతకాల ము 

తృవమున నొప్పి యిప్పురి ని-శాచరకోట్లకు నెల్ల రాజ వై 

యవిరళనీతి నుండు మని - యర్శిలిం బట్టముంగట్టె నెంతయున్‌. 159 


. తదనంతరంబ. 160 


జనవర మత్స్యవల్లభుని - సత్మృపతో యువరాజ్యవైభవం 

బున కభిషిక్తుం జేసి యొగి - పూర్వసురావళినెల్ల నీతిమైం 

బనిగొని నీలమేఘునకు - బంధురకీర్తి ధనంబుం గూర్చి నీ 

వనఘ! సుఖస్థితిం బ్రదుకు - మంచును బల్మెను గారవంబునన్‌. 161 


చాలించు మింక మదివగ 

లాలించుము పుణ్యచరిత - లనిశము జిహ్వన్‌ 

గీలించు సత్యవాక్యము 

పాలించుము దైత్యవరులం - బ్రమదం బెసంగన్‌. 162 
చేరకు పాతివ్రత్యలంి 

గోరకు పరధనము లెంత - కోపం బైనం 

బోరకు విప్రలతోడను 

నేరకు గలలోన నైన - నిష్టురభాషల్‌. 163 


1. ఉ - పూము 
2. పతివ్రతాతతి -సాధువు 


తృతీయాశ్వాసము 157 


క.  మనుపుము దీనజనావళి 
మనుపుము బాంధవులం బ్రీతి - మతి దానవులన్‌ 
దనుపుము పితృదైవంబుల 
ననుపుము సత్మీర్తి దిశల - కరుగం బేర్మిన్‌. 164 
వ. మటియును. 165 
చ. _ దురితఫణీంద్రగారుడము - దుర్భవనీరద మారుతంబు ని 
ర్భరభయదోరురోగకుల - పర్వతవజము గాధశోక సా 
గరబదబానలంబు రిపు - గంధగజాధిపసింహ ముగ్రత 
స్మరతిమిరార్మబింబము జ-గన్నుత రాఘవనామ మారయన్‌. 166 
ఉ. మంగళవైభావాలయము - మానితముక్తికురంగలోచనో 
త్తుంగపయోధరప్రకట - దుర్దనిరర్గళ నేత్రభాసురా 
లింగనసౌఖ్యకారణము - లేఖమహీజము భక్తకోటి హృ 
త్సంగసువర్ణభూధరము' - సంగతిరాఘవనామమారయన్‌. 167 
క. కావున రాఘవనామము 


భావంబునం బదిలపతిచి - బాంధవగురు దీ 
నావలి దుర్దండిని మై 
రావణసతి మనిచి మనుము - రాక్షసనాథా! 168 


వ. అని జ్ఞానోపదేశంబుగాం బలికి సుగ్రీవాదు లెంతశోకంబునం గుందుచుండుదురో 
తడ వయ్యెం బోవలయు ననపుడు నీలమేఘమత్స్యవల్లభు లాదిగాంగలయెొల్లవారలు 
పునఃపునఃప్రణామంబులు సేసి జయవెట్టినం గరుణాకటాక్షుం డై యందజు 
సుఖంబుండుండని వేజువేజ వీడుకొలిపి తదనంతరంబ వాయువేగంబునం గదలి 
తొలుత మిమ్ముం దాంచినలతాగ్భహంబుం దరిసి దానికి బ్రదక్షిణంబుగాం జొచ్చి 
యప్పేటికం దెజచి మీయున్నచందంబుం జూచి యతికుతూహలంబునం బొంగి 
యప్పెట్టియ క్రమ్మజ మూసి యొత్తుకొని యాగృహంబు వెడలి కదిలి. 169 


క. 


శిరమున మూంపునం బెట్టియ 
ధరియించుచు నుబ్బి కణంగి - దాంటుచుం బదముల్‌ 


1. సుపర్నభూధరము - పూ.ము. 


79 


158 


మైరావణచరిత్రము 


"గరిమం బాడుచు నాడుచు 
సరభసగతిం దెచ్చెం బ్లవగ - సైన్యముకడకున్‌. 170 


అంతటం బంకజాప్తకులుం - డాదిగ నెల్లకపీంద్రవర్గముల్‌ 

చింతం దొజంగి చిత్తసర-సీరుహము ల్వికసింప రాక్షస 
ధ్వాంతదివాకరుం బతిహి-తప్రసవర్తను వాయుసూను న 
త్యంతముదంబునం బొదలు - నట్ల యొదుర్శొని సందడించుచున్‌ 171 
కొందటు కౌంగిటం జేర్చిరి 

కొందజు నుతియించి రాత్మం - గూరిమి భక్తిం 

గొందజు వలగొని తిరిగిరి 

కొందటు ప్రణమిల్లి రమిత - కుతుకం బలరన్‌. 172 


అటమీందం బుష్పవర్షము 

పటుతరముగం గురిసె ధరణిం - బ్రబ్బుకొనంగాం 

జటులత సురదుందుభులు 

తృట నినదం బలర దివిని - దద్దయు (మోసెన్‌ . 173 


పాడిరి *తుంబురునారదు 

లాడిరి యచ్చరలు విబుధు - లంబరవీథిం 

గూడిరి గనుంగొన దానవు 

లోడిరి యింకనుచు మౌను - లుబ్బిరి యంతన్‌. 174 


అనిలసుతుండు పేటిక ర-యంబునం దొల్లిటిచోటం ట్రీతితో 

నునిచి కవాట మూద్చి కడు - నొప్పగ మీ సుఖనిద్ర గందకుం 

డను వెడలించి యల్లన బె-డంగగుసెజ్జలం బెట్టి పాదముల్‌ 

గొనకొని యొత్తుచున్‌ నిదురం - గూరక మేల్మొని యుండె నంతటన్‌. 


కలువలు గుందం దామరలు - కౌతుకమందం జకోరవర్గముల్‌ 
చలమును బొంద జారజన - సంఘవిహారము పెంపు గుంద ది 


1. గరిమెం - పూ.ము. 
2. తుంబుర - పూ.ము. ఇది 'ఉకారాంతము' సోత్రం సంహర నారద! స్తుతికథాలాపై 
రలం తుంబురో! (హను-8-45) అని హనుమన్నాటకము. 


తృతీయాశ్వాసము 159 


కులు వెలుంగొందం దస్మరులు - గుందం దమఃపటలంబు చింద వే 
ల్పులు వొగడొంద భాస్మరుండు - పూర్వమహీధర మెక్కె నెంతయున్‌ 176 
ఉ. అంతకు మున్న మేల్మని ర - యమ్మున మీ రొగిసాంధ్యకృత్యముల్‌ 
సంతసమొప్పం దీర్చి కపి - సైన్యము గొల్వ దశాస్యుం ద్రుంచి ని 
శ్చింతను సీతం గొంచు వెసం - జెచ్చెర వచ్చితి రీచరిత్ర మా 
వంతయుం బావనిం దెలుపం - డర్శ్మసుతాదులు సెప్ప రేమియున్‌. 177 
వ. అని యగస్తుండు సెప్పుట విని యుదంచితపులకాంకురుం డై యానందబాప్పు 
పూరంబులు టిప్పల నప్పళించుచు హనుమంతుం గనుంగొని చేరం బిలిచి గ్రుచ్చి 
కౌంగిటం జేర్చి తొడలపైం గూర్చుండ నిడుకొని కరకమలంబులం గపోలంబులు 
పుడుకుచు నత్యాదరంబున సకలసభాసదులు విన నిట్లనియె. 178 


ఉ. _ తామరసాసనాదులకుం - దప్పక కన్లాన రాని భీమసం 
(గామములోన నక్కడింది - రాక్షసవర్గము నీఖుసేసి మ 
న్నామము ప్రాణముం దగం బు-నర్భవమొందంగ నుద్ధరించి తిం 
కేమిటం దీరు నీబుణ' మ-హీనపరాక్రమ! వాయునందనా! 179 


క. విను ప్రాణంబుల రీతిని 

దనరుచు వర్తిల్లునట్టి - తమ్ములు నాకున్‌ 

మును మువ్వు రింతనుండియు 

ననఘా! నీతోడ నల్వు - రైరి ధరిత్రిన్‌. 180 
క. అని యప్పుడు ధరియించిన 

యనుపమనవరత్న భూష - ణాదుల నెల్లం 

బెనుపొందందొడిగి తద్దయుం 

గొనియాడి యగస్త్వుంజూచి - గురుమతిం బళల్మెన్‌. 181 
చ.  పరహితళశీలుం డైవెలయు - పావని చేసినప్రాణదాన మి 

ట్లరుదుగ మీరు నాకుం దగ - నానతియీక యుపేక్షచేసినం 

బరమమునీంద్ర! లోకములు - ప్రస్తుతిసేయంగ నుండు ప్రోల్లస 

త్తరణికులుంద నయ్యును గృ-తఘ్నుండు నా ధరనుండ వల్వదే. 182 

1. నీరుణ - పూ.ము. 


80 


160 మైరావణచరిత్రము 


వ. కావున మునివరా! నీకతంబున హనుమంతుసచ్చరిత్రంబు సకలంబును 
వీనులపండువుగా వింటి నని యనేక భంగుల నుతియించి దీనికి (బ్రత్యుపకారంబు 
సేయ నేమిగల్లునో యని చింతించుచుండునయ్యవసరంబున మౌహూర్తికు లేగుదెంచి 
దేవా! మజ్జనభోజనంబు లవధరించుసమయం బయ్యె నని విన్నవించుటయు 
నయ్యింగితం బెజింగి యయ్యగస్తుండు మొదలైన మహామునులందబులేచి 
రాఘవసందర్శనంబునకుంబునరాగమనంబు మాకుం గలుగవలయుం బోయివచ్చెద 
మని వేదమంత్రంబులనాశీర్వదించిన వారల దివ్యరత్న పుష్పంబులం బూజించి 
నమస్మరించి యనుపుటయుం దమతమ నిజాశ్రమంబులకుం జనిరి. అనంతరంబ 
సకలభూపాలసంఘంబుల బంధుమిత్రామాత్యభృత్యవర్షంబుల ననిపి కొలువు 
చాలించి యనుజవర్షంబులు గొల్వ హనుమంతుమూంపునం గరకమలంబు లూం 
దుకొని యంతఃపురంబున కరిగి నంత. 183 


క.  అనుజన్ముల వేర్వేజిను 

ననిపి సుగంధోదకముల - నభిషేకుం డై 

ఘనవగస్రభూషణావలు 

లను వొప్పంగం దాల్చి చంద - నాలంకృతుం డై. 184 
“ఆ.వె. *కమ్మపూలు ముడిచి - కంజాప్తునకు నర్ధ్య 

మిచ్చి తల్లులెడకు - నేగి మొక్కి 

యాంజనేయు చరిత - మంతయు వినుపించె 

నతులభక్తి భూమి - సుతయు వినంగ. 185 


క. వినుపించిన వా రనిలజుం 
గనుంగొని యతిభక్తి మొక్కి - కడలేని కృపా 
వననిధిం దేల్చుచు నిట ర 
మ్మని చేరంగం బిల్చి పలికి - రభిమత మెసంగన్‌. 186 


ఉ. పావని దీనికిం దగిన - ప్రత్యుపకారము నీకుం జేయ* మా 
కీవును నర్మవంశమిపు - డెల్లను నిల్పితి వంచు దివ్యర 
1. నభిషిక్తుండై - సాధువు 
2. గీ. పూ.ము 8. కమ్మబూలు - పూము 
4. నీకు సేయు - పూ.ము. 


తృతీయాశ్వాసము 161 


త్నావలు లర్ధి నిచ్చి ముద - మారంగ దీవన లిచ్చి రంతటన్‌ 

రావణవైరి పల్మె నను - రాగ మెలర్పంగం దల్లితోడుతన్‌. 187 
చ. అనుజుండు మంత్రియున్‌ సుతుడు - నాప్తండు భృత్యుండు ప్రాణబంధువున్‌ 

"నను భయదాసు రార్భవము - నందు మునుంగక యుండం బ్రోచె నీ 

యనిలసుతుండు నేను నితం - డాప్తులు మిక్కిలి హత్తి యుండం బొ 

త్తున భుజియింపంగావలయుం. - దోరపుభక్తిని నీవు వెట్టంగన్‌. 188 
వ. అనవుడు నక్కాసల్యయు నగుంగాకయని భోజనాగారంబులలోపల 
నుచితాసనంబులం గూర్చుండంబెట్టి యయ్యిరువురమధ్యంబున. 189 
చ. ఒసపరి యైనరాజనపు - టోగిరమున్‌ మిరియంపుంగూరలుం 

గసగస లానవాలుం గడు - గమ్మని నెయ్యిని బిండివంటలున్‌ 

రసములు బాయసంబు మధు - రంపుఫలంబులు నూరుంగాయలుం 

బసగల భక్తితో బంసిడి - పళ్లెరమందునం బెట్టె నెంతయున్‌. 190 
వ. అప్పుడు రావవుం డాపోశనపూర్వకంబుగం బాణాహుతులు గైకొని 
భుజియింపందొడంగుచు నాంజనేయునకుం బ్రహర్షంబుతో భుజియింప సెలవు 
వెట్టిన నతండత్యానందంబునుం బొంది యద్దివ్యప్రసాదపూరితం బగునప్పళ్లెరం 
బెత్తుకొని లేచి తన్నుం గనుంగొన్న వారి నేత్రంబుల కుత్సవంబు పుట్టించుచు 
వెల్వడి కపిసైన్యమధ్యంబునకుం బోయి శరణాగతరక్షామణిబిరుదాంకుండును 
దురితపరిహారవరదాభయహస్తుండును దుష్టనిగ్రహశిష్టప్రతివాలకుండును 
సర్వజీవదయాపరుండును సర్వకాలాశ్రయుండును బ్రహ్మరుద్రాదిదేవతాస్తోత్ర 
పాతుండును వేదవేదాంతవేద్యుండును బురాణపురుషోత్తముండును 
నాదిమూలవి(గహుండును గారణజన్మావతారుండును గైవల్యదాయకుండును నైన 
శ్రీరామచంద్రుని దివ్యప్రసాదంబునకు రారో! యని పిల్చుటయు సుగ్రీ వాంగద 
సురేజ్య పనస నల నీల *జాంబవంత సుషేణ గుహ్యక గంధమాదన కేసరి జ్యోతిర్ముఖ 
గజగవయగవాక్ష పావకాక్ష ఘోరాక్ష వాలపాశ వేగదర్శి (గధన మహానాద సూర్యప్రభ 
ధూమ్రక్ష జంభారి గిరిభేది ద్వివిద మైంద శరభ సన్నాహాది బాహాంతరితతరుచరసేనా 
సహస్రంబులుం గుతూహలంబులం బొదలి కదలి యమృతంబునకుం బొదివిన 


1. డునుభయదాసురార్నవము. - పూ.ము. యతిభంగము 
2. జాంబవత్సుషేణ - సాధువు. 


81 


162 మైరావణచరిత్రము 


బృందారక సందోహంబుచందంబున నొండొరుల గడువం బాబుచు మూపు 
మూయునంద్రోయం బరివేష్టించి యొక్కండొక్కనిం ద్రొక్కుచు నిక్కుచుం గరకమలంబు 
లొగ్గినం గరువలిసుతుం డెంతయుం బ్రసాదంబుం బంచిపెట్టుచో నధిక సమ్మర్దం 
బగుటయు నతిదూరంబునం బొలుచు నగస్యవృక్షం బెక్కి వెందియుం బంచిపెట్టి 
కొందఅకుం జాలకున్నం బత్రంబులం దత్పాత్రంబునం దివిచి పంచి పెట్టునెడ. 
191 


చ. ఘనతరసత్మృపారసము - గన్నులం బిక్కటిలంగ నెంతయుం 
దనరుచు లేంతనవ్వు వద - నంబున వెన్నెలగాయం జారునూ 
తనమణిభూషణావలుల - దట్టపుంగాంతులు సందడింపం జ' 
య్యనం జనుదెంచె రాఘవధ - రాధిపుం డకృపిసేన లోనికిన్‌. 192 


చ. _పవనతనూజ! నీవలని - భక్తికి మెచ్చితి నిష్ట మేది యు 
తృవమున వేడు రమ్మనుచుం - జండ భయంకరపజ్మికంధరా 
రవబడ బానలం బగు క-రం బొగి నెత్తి కదలి పిల్చినన్‌ 
సవినయమొప్ప వచ్చి ధరం - జాగిలి మొక్కి నుతించి యిట్లనున్‌. 193 


ఉ. అచ్చరలేమ లెంతయు న - హర్షిశముం జనుదెంచి పాడంగా 

నచ్చపు మీకథామృతర - సాంబుధిలోపల నోలలాడుచుం 

బొచ్చెము లేక మిమ్ముం దల - పోయుచు నుండంగనిమ్ము నాకు మీ 

సచ్చరితంబు ధాత్రిం గొన - సాంగిన దాంక వరంబు రాఘవా! 194 
క. _అనవుడు నిది యిచ్చితి నీ 

కని గారవభాషణముల - ననయంబును నె 

మ్మన మలరంజేసి ప్రీతిని 

ననుపమ మగు హార మిచ్చె - నతిముద మొదవన్‌. 195 
వ. తదనంతరంబ కొలువు కూటంబున కేతెంచి రత్నసింహాసనాసీనుం డై తమ్ములం 
విలిపించి యాంజనేయునకు ననేకప్రియపూర్వకంబుగా సంభావనంబులు సేసి 
యిట్లనియె. 196 
చ. _ఘనతరభీషణాబ్ది నొక - కాలువకైవడిం గట్టి రావణున్‌ 

అనిమొనం బుత్రబంధుసచి - వాప్తయుతంబుగం జంపి జానకిం 

1. సందడింప సయ్యన - పూ.ము. 


తృతీయాశ్వాసము 


గొని చనుదేర మీకతనం - గూర్చిన శూరతగల్లె నాకు నే 

మని నుతియింతు మిమ్ము నన - ఘాత్ముల సత్పరమోపకారులన్‌. 
ఉ. _ కావున లావుసేసితిరి - కార్యము గల్లినవేళం గ్రమ్మణన్‌ 

వావిరి మమ్ము జూడంజని - వత్తురుకాని కడింది మీరు మీ 

ఠావుల కేగి యుండుండు బె - డంగగు సౌఖ్యత లొప్పుగాంచుచు 

న్నావుడు వార లేగిరి ప్ర-ణామము లెంతయుం జేసి వేడుకన్‌. 


ఆ.వె. అంత దివ్యభూష - ణావలు లర్థితోం 
గడు విభీషణునకుం - గట్ట నిచ్చి 
పిలువనంపినపుడు - ప్రీతి వత్తువు గాని 
యనుచు ననుప మొక్కి - యరిగె నతండు. 
వ. అంత. 


భీ  చతురంబునిధి మధ్య - జనపాలు రేతెంచి 
చెప్పిన యుడిగంబు - సేయుచుండం 
దలంచినప్పుడె దేవ-తలు రయంబున వచ్చి 
యీప్సితార్థము లర్ధి - నిచ్చుచుండం 
గైసేసి యప్పరో - గణములు సనుదెంచి 
భూరివిద్యలం బ్రొద్దు - పుచ్చుచుండం 
దుంబురు “నారదా - దులు సారెకును వచ్చి 
గీతప్రబంధముల్‌ - గేరిపాడ 
తే.గీ. నశ్వమేధాదికృత్యంబు - లలరం జేసి 
బాలమరణంబు చోరశ-బ్దంబులైన 
బాధ లొగిం బొందకుండంగ - భవ్యకీర్తి 
రాజ్య మొగిం జేయుచుండెను - రాఘవుండు. 


ఉ. ఈ కథ నెవ్వరైన లిఖి - యించిన విన్నం బఠించిరేనియుం 
బ్రాకటరాజ్యవైభవము - బంధుసమృద్ధియుం బుత్రలాభమున్‌ 


1. దుంబుర - పూ.ము. 


163 


197 


198 


199 
200 


201 


తుంబుర - వింధ్యపర్వత స్థే జాతిభేదే తుంబురు - గంధర్వ ఖేదే. అని వాచస్పత్యము. ఇది 
- అకారాంతమైనచో వింధ్యపర్వతము నందలి జాతి. ఉకారాంతమైనచో గంధర్వుడు. 


82 


164 మైరావణచరిత్రము 


భీకరచోరశత్రుఘన - బృందనివారణ మీప్పితార్థముం 


జేకుటు నెల్లసౌఖ్యములు - శ్రీహనుమంతు కృపారసంబునన్‌. 


చ. సరసిజలోచనాకుసుమ - సాయకసన్నిభ! గోపకన్యకా 
వరచరణాబ్దషట్పద!సు - వర్ణమహీధరధీర! వైరికుం 
జరమృగనాథ! బంధుజన - సంఘదివౌకస! భూరిచంద్రపు 
ష్మరహిమధామహారఘన - సారసుధామలకీర్తి భూషణా! 

క. నారాయణపుణ్యకథా 
పారాయణ! నీతిశాస్త్ర - పారీణ! లస 
త్మారుణ్యనేత్ర! సుజనా 
ధారా! లోకాభిరామ - ధర్మనిధానా! 

మాలిని. అలఘుతరచరిత్రా! - యబ్బయామాత్యపుత్రా! 

కలుషజనవిదూరా! - కామినీచిత్తచోరా! 
విలసితగుణశీలా! - వెదశాస్రానుపాలా! 
జలజహితసమానా! - సర్వవిద్యానిధానా! 


గద్యము 


ఇది శ్రీభీమేశ్వరసత్మృపారసప్రసాదకవి తాధురీణ సకలశాస్త్ర ప్రవీణ 


202 


2083 


204 


205 


సుకవిజనమిత్ర సర్వయామాత్యపుత్ర మాడయనామధేయప్రణీతం బైన మైరావణ 


చరిత్రంబునందు సర్వమును దృతీయాశ్వాసము. 
సంపూర్ణము. 


